భారతదేశ పతనానికి ప్రధాన కారణం 
కే కి 


(వ్యాసావళి) 


గౌరవ్‌ 


ప్రచురణ 
కుల నిర్మూలనా సమాఖ్య 
ఆంధ్రప్రదేశ్‌ - తెలంగాణ 


భారతదేశ పతనానికి ప్రధాన కారణం 


కులం 

(వ్యాసావళి) 

ధ్ర కాపీలెఫ్ట్‌ : సర్వహక్కులు సమాజానివి 
ప్రచురణ : సమాంతర సమాఖ్య సౌజన్యంతో 


జనవరి, 2020 


ప్రతిపాదిత విరాళం : రూ. 25/- 


ప్రతులకు : 9032094492 
వివరాలకు : gouravmeka@ gmail.com 
కృతజ్ఞతలు 
a: 


ఇకా బాలాజీ, కోల్‌కతా 
సమతా శ్రీధర్‌, ఖమ్మం 
వేణుగోపాల్‌ వర్మ మహబూబ్‌ నగర్‌ 
దాడ గంగాధరరావు, రాజమండ్రి 
గోపు చంద్రరావు, తాటిపర్తి 
ణి. సుధాకర్‌, మంగళగిరి 


మంచి మనిషి, సౌజన్యమూర్తి, 
అనుకోని అనారోగ్యంతో 
అకాల మరణం చెందిన 


పాతఠగొలుసు అనసూయ విమల పద్మాంబలి దేవి గాం 
ఆత్మీయ స్మృతిని తలుచుకుంటూ... 


2 భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 


అంకితం 


ఆధిపత్య శక్తుల మధ్య కూడా పిల్లల ఆనందంలో 
ఆటపాటల్లో అస్తిత్వాన్ని వెతుక్కుని చివరి 
క్షణం వరకూ అందుకోసమే అన్వేషించి 
ఫాసిస్టు క్యూరత్వాన్ని ఎదిరించి చివరికి 

చిన్నారుల సరసనే చనిపోయిన 

డా॥ జానూజ్‌ కోర్చక్‌ 
& 

స్టీఫెినియా విల్డ్‌న్‌స్కా లకి 
మీ త్యాగపూరిత జీవితాలకి మానవవాద అభివాదాలతో... 
పౌరసత్వ బిల్లు, NRC, NPR, CAA 
వ్యతిరేక గళాలకు మద్దతుగా 


Jannsz Korczak పోలిష్‌ - జ్యూయిష్‌ విద్యావేత్త, వైద్యుడు. ఆగస్ట్‌ 7, 
1942న పోలాండ్‌ని దురాక్రమించిన జర్మన్‌ సైన్యం ట్రిచ్‌లింకా 
కాన్సన్‌(ట్రేషన్‌ కేంవ్‌లో విల్లలతోపాటు చిత్రవధ చేసి వాత్య 
కావించబడ్డాడు. పిల్లల గురించి అనేక రచనలు చేసాడు. బాలల హక్కుల 
కోసం గొంతెత్తినవాడు. Stefania WilZzyn5k2 అతడి సహచరి. చాలా 
రోజులుగా నా జ్ఞాపకాల్లో గూడుకట్టుకునున్న ఈ జంట గురించి నా 
“తరగతిగది తత్వశాస్త్రం” పుస్తకంలో |ప్రస్తావిద్దామనుకున్నాను. దాని 
పునర్ముద్రణ “ఇంటిబడి” పేరిట చేద్దామనుకున్నప్పటికీ ఆ భావాలకి 
భయపడిన అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు ఆ పొత్తంపై 
చర్చ జరగకుండా చాలా జాగ్రత్తపడ్డారు. అందుకే ఆలస్యంగానైనా ఈ 
కృతినిలా వారి స్కృతికి.... 


భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 3 


= 


SS © N59 జ లమ [ 


= 
న క 


విషయ సూచిక 
అంకితం 
సత్యాన్వేషణకి సర్టిఫికెట్‌ అవసరం లేదు 
యుద్ధం ఎవరిది? 
అద్వితీయ విప్లవకారిణి ఎమ్మాగోల్డ్‌మెన్‌ 
విగ్రహాల్ని కూల్చడం కాదు - మీ వివేకాన్ని మార్చుకోండి? 
మనుషులు - మామిడికాయలు 
అన్యాయ వ్యవస్థ 
విషపు రాతలు - విద్వేష ప్రచారాలు 
నిజమైన ప్రజానేత ఎ.కె. రాయ్‌ 
న్యాయం కోసం 


. మతాతీత మానవతా దిక్సూచి గణేష్‌ శంకర్‌ విద్యార్ధి 


అడవికి మద్దతుగా అక్షరాల అంతశ్చేతన 

వజోత్సవ వేడుకల దిశగా వజ్రాయుధం 

భారతదేశ పతనానికి ప్రధాన కారణం కులం 
కులాంతర, మతాంతర, సమత, మమత, మానవతావాద 
వన మహోత్సవాలు జరుపుకుందాం! 

శిక్షలు సరే!.... మరి శిక్షణ మాటేమిటి? 

ప్రతీకారం ప్రజాస్వామ్యం కాదు. 

అసాధారణ ఉద్యమసభూర్తి భూపతి నారాయణమూర్తి 
రాజరాజేశ్వరిగారికో నీరాజనం 


. ఓరోరి పిచ్చోడా! 
. ఛీ! నీ బతుకు చెడా!! 
. ఏది పౌరసత్వం - ఏది బానిసత్వం 


0 60 ర ౮ లు 


10 
12 
14 
16 
17 
20 
24 
26 
30 


37 
41 
45 
47 
50 
52 
53 
ర్‌ర్‌ 


భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 


సత్యాన్వేషణకి సర్జిఫికేట్‌ అవసరం లేదు 


ఈ దేశంలోని కులాలు, మతాలు, కుటుంబ వ్యవస్థలోని దుర్మార్గం, 
పురుషాధిపత్యం, దోపిడి, సంకుచిత విద్యావిధానం, మనుషుల్లోని కుచ్చితత్వం, 
ప్రభుత్వాలు, చచ్చు రాజకీయాలు, పనకిమాలిన పెద్దరికాలు అన్నీ నాశనం 
అయిపోవాలని నా వంతు ఆశించి పనిచేసే వ్యక్తుల్లో మొదటి వరుసలో ఉండడానికి 
నిజాయితీగా తపించేవాడ్ని నేను. అందులో భాగంగా వీలయిన అన్ని మార్గాల్లో 
తలపడ్డానికి చేసిన ప్రయత్నాల తాలూకు చిహ్నాలే అప్పుడప్పుడూ అచ్చయ్యే 
చిరుపొత్తాక్షరాలు. వీటిపై అభిమానంగా స్పందించినవారూ, అసహనంగా 
విదిలించినవారూ కూడా ఉన్నారు. సద్విమర్శల్ని స్వాగతించడానికి సదా సిద్ధమే 
నేను. 


ఆయా సందర్భాలలో వివిధ ప్రత్యామ్నాయ పత్రికలయిన ప్రజాపత్రిక, 
భౌతికవాది, వాయిస్‌ ఆఫ్‌ చార్వాక, జనతా, ప్రజాకాంక్ష మోదుగుపూలు, 
సైన్సు-హేతువాదం మొదలయిన వాటితోపాటూ ఫేస్‌బుక్‌, వాట్సప్‌లలో రాసిన 
వ్యాసాల సంపుటిది. ఐతే ఇందులో చేర్చాల్సిన మరికొన్ని వ్యాసాలు లభ్యం కాలేదు. 
జార్టిరెడ్డి, కందుకూరి వీరేశలింగం, అలిశెట్టి.. గురించి రాసినవి ఇంకా అసీఫా 
హత్యోదంతం, బిగ్‌బాస్‌ షో గురించి రాసిన ఇతర వ్యాసాలు ప్రచురించాల్సి ఉంది. 

పోతే భిన్నత్వాన్ని హత్య చేయడం కోసం హిందూత్వ ఫాసిస్టు శక్తులు 
యధేచ్చగా పెట్రేగిపోతున్న ప్రస్తుత సమయంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న యువ 
నిరసనగళాలకి మద్దతుగా ఇదో చిరుయత్నం. భారతదేశ పతనానికి ప్రధాన కారణం 
కులవ్యవస్థ అనే విషయంలో నాకు ఎటువంటి సందేహం లేదు. వివాదాస్పదం 
అని తలచి ఈ వ్యాసాన్ని ప్రచురించేందుకు అభ్యుదయ పత్రికలు కూడా ముందుకు 
రాలేదు. అయినా, సత్యాన్వేషణకి ఎవరి సర్టిఫికెట్లు అవసరం లేదు. అక్షర దోషాలకు, 
వాక్య సమన్వయ లోపాలకు నాదే బాధ్యత. విమర్శలకు ఆహ్వానం, సెలవు. 


భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం ర్‌ 


యుద్దం ఎవరిది? 


యుద్దాలు పురుషుల మధ్య పురుషాధిక్యత కోసం జరుగుతాయి. కుటుంబం 
పేరుతో పురుషాధిక్యత లోబర్చుకున్న స్త్రీలను అడ్డం పెట్టుకుని సాధారణంగా 
ఇతరులను అసలు మనుషులుగా చూడని పురుషాధిక్య సమాజం యుద్దం 
సమయంలో మాత్రం “అందరం భారతీయులమేగా” అనే నంగనాచి కబుర్లు 
చెబుతుంది. 


కాబట్టి, యుద్దాలు పురుషులవి! 
స్త్రీలు, ఇతర జండర్లూ, పిల్లలూ, వృద్దులూ, అనాధలు, అభాగ్యులవి కాదు!!! 


యుద్దాలు అసమర్జులైన పాలకుల మధ్యనే జరుగుతాయి. పాలితుల 
జీవితాలను పణంగా పెట్టి పాలకులు ఆడే ప్రాణాంతక జూదం యుద్ధం. అధికారాన్ని 
కాపాడుకోడానికి మామూలుగా దేశ (ప్రజలను అణచివేయడానికి ఎంతకైనా తెగించే 
పాలకులు, యుద్ధం సమయంలో మాత్రం “యుద్దాన్ని సమర్దించే వాళ్ళమంతా 
భారతీయులమే” నని చెరువు చేపలకి కొంగ కబుర్లు చెబుతుంది. 


కాబట్టి యుద్దాలు పాలకులవి! 
పేదలు, శ్రమజీవులు, అభాగ్యులు, నిరాశ్రయులు, అన్నార్తులవి కాదు!!! 


యుద్దాలు బడా వ్యాపారస్తులు, పెట్టుబడిదారుల ఆస్తులు కాపాడుకోవడానికి 
జరిగేవి. ఇందులో చోటా వ్యాపారస్తులు, నిరుద్యోగులు, బీదవారికసలు చోటే లేదు. 
వారినసలు ఓటింగప్పుడు తప్పా, మనుషులుగా చూసిందే లేదు. ఈ దేశంలో 
అత్యధిక శాతం ఉన్న బడాబాబుల ఆస్తులకు హాని జరగకుండా బీదవాళ్ళని కావలి 
పెట్టె ధనికులు సాధారణ సమయంలో కనీసం జీతాలు పెంచడానికి కూడా ముందుకు 
రారు గానీ యుద్ధం వస్తే మీ “ జీవనాధారం “ పోతుందని జిమ్మిక్కులు చేస్తారు. 
పైగా యుద్ధాల్లో ఉపయోగించే ఆయుధాలు, వాహానాలు, పేలుడు 


పదార్ధాలు... అన్నింటి మీదా మరింత లాభాలార్జించే పన్నాగం ఎలాగూ ఉంది. 


6 భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 


కాబటి, యదాలు ధనికులవి! 
టబ ఇ 


చోటా మోటా పనులు చేసుకుని కడుపు కోసం కాళ్ళరిగేలా తిరిగే 
సామాన్యులవి కాదు!!! 


యుద్దాలు అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని నిలబెట్టడానికి జరుగుతాయ్‌. పీడితులు, 
దళితులు, బీసీ, మైనారిటీలని స్వాతం(త్ర్యులుగా రాజ్యాధికారం దిశగా రాకుండా 
చేయడం కోసం శతాబ్దాలుగా రకరకాల కుతంత్రాలు పన్నుతున్న దేశంలో మామూలు 
సమయంలో నచ్చినది చదువుకున్నందుకు, నచ్చిన ఆహారం తిన్నందుకు, నచ్చిన 
బట్టలు వేసుకున్నందుకు, నచ్చిన వ్యక్తితో జీవిస్తున్నందుకు హత్యలు చేసే మనువాదం, 
“యుద్ధం దేశ సార్వభౌమత్వానికి ప్రమాదం” అని వల్లె వేస్తుంది. అందుకే, చరిత్రలో 
మాల మాష్టిన్లూ, మాదిగ మాష్టిన్లూ మనకి కనబడరు. మహార్‌ రెజిమెంట్లూ, 
రుల్మారిభాయ్‌ శౌర్యము పాఠ్యపుస్తకాల్లో వినబడవు. 


కాబట్టీ, ఈ యుద్దం అగ్రకులాలది! 
అ థ 


దళిత బహుజన ఆదివాసీ సంచార మైనారిటీ జాతుల సార్వభౌమాధికారం 
కోసం జరిగేవి కాదు!!! 


మొత్తంగా, 


యుద్దాలు పురుషుల కోసం, పాలకుల కోసం, ధనికుల కోసం, వ్యాపారస్తుల 
కోసం, అ(గ్రవర్ణాధిపత్యం కోసం మాత్రమే జరుగుతాయి.! 


ఇంతకీ, యుద్ధం ఎవరిది? 


భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 7 


అద్వితీయ విప్లవకారిణి ఎమ్మాగోల్డ్‌ మెన్‌ 


రష్యాలో సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన ను 
ఎమ్మాగోల్డ్‌ మెన్‌ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ly 
విప్లవకారులకి స్పూర్తిప్రదాత. విప్లవం అంటే అదేదో 
మగాళ్ళ తంతనుకునే సంకుచిత ఆలోచనల్ని తన్నితగలేసి 
స్తీ సాధికారతకు నూతన భాష్యం చెప్పిన ఉద్యమకారిణి 
గోల్డ్‌ మెన్‌. ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ సాగిన మహత్తర 
రష్యన్‌ విప్లవంలో క్రియాశీల పాత్ర పోషించిన గోల్డ్‌ మెన్‌, 
విష్రవానంతరం ఉద్యమ గొంతులపై సాగిన దమనకాండకి వ్యతిరేకంగా కూడా 
గళం విప్పింది. స్వేచ్చా స్వాతంత్ర్యాలకి విరుద్దమైన ఏ ప్రభుత్వమైనా, అది 
నిరంకుశత్వమేనని కుండబద్దలు కొట్టి ప్రకటించింది. అంతేకాదు ఏకంగా, మై 
డిస్సిల్యూషన్‌ మెంట్‌ ఇన్‌ రష్యా పేరుతో విమర్శనాత్మక గ్రంథం రాసింది. అరాజకత్వ 
సిద్ధాంతాన్ని తాత్వికంగా అభివృద్ధి చేయడానికి క ల చేసిన గోల్డ్‌ మెన్‌, భావోద్యమ 
ప్రచారంలో భాగంగా “మదర్‌ ఎర్తొ పత్రికను నడపడమే కాదు, ఎన్నో అద్భుతమైన 
రచనలు చేసింది, లివింగ్‌ మై లైఫ్‌ పేరుతో రెండు భాగాలుగా స్వీయచరిత్ర రాసింది. 
వామపక్ష ప్రగతిశీల సంఘాల్లో సైతం సాగుతున్న లైంగిక విషయాల గోప్యత పై 
ధైర్యంగా నోరు విప్పడమేకాదు, స్త్రీల శరీరాలు పిల్లల్ని కనిచ్చే యంత్రాలు కావంటూ 
నినదించింది. రష్యన్‌ విప్లవం మొదలుకుని స్పేయిన్‌ విప్లవ కార్యక్రమాల వరకూ 
ప్రతీచోటా ప్రజాస్వామ్యం కోసం తనవంతు శ్రమించింది. “దడి ఫిలాసఫీ ఆఫ్‌ 
ఎథీయిజం” అనే గోల్డ్‌మెన్‌ వ్యాసాన్ని చాలా సంవత్సరాల క్రితమే తెలుగులో 
అనువదించాను. నా అజాగ్రత్త కారణంగా ఎక్కడో అది కనబడకుండా పోయింది. 
ఏదేమైనా చిట్టచివరి రక్తపుబొట్టువరకూ సమాజంలోని అట్టడుగు బడుగు జీవుల 
కోసం జీవించిన ఎమ్మా గోల్డ్‌ మెన్‌ మే 14 న కెనడాలో మరణించింది. ఆమె 
వర్ధంతి సందర్భంగా ... 


8 భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 


విగ్రహాల్ని కూల్చడం కాదు, 
మీ వివేకాన్ని మార్చుకోండి! 


ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్‌ కేవలం బెంగాల్‌కి పరిమితం 
అయిన వ్యక్తి కాదు. భారతీయ సాంస్కృతిక వికాసోద్యమానికి 


దారి చూపిన మార్గదర్శకుడు. సంకుచిత భావాలతో కుళ్ళి కంపు కొడుతున్న తాం 
భావాలను కాదని భావోద్యమాలకి రాచబాట వేసిన సంఘ సంస్కర్త. (గ్రాంధిక 
భాషకి బదులు వాడుక భాషని కొత్త పుంతలు తొక్కించి ప్రజల భాషకి పట్టం 
కట్టిన రచయిత. సామాజిక చైతన్యాన్ని కలిగించే అనేక రచనలు చేయడంతోపాటూ 
స్వయంగా అనేక (గంధాల్ని ముద్రించినవాడు. వితంతు పునర్వివాహాల కోసం 
నిరవధిక పోరాటం చేయడమే కాదు, ఏకంగా చట్టం కూడా చేయించేదాకా 
అలుపెరగని కృషీవలుడు. ఆంధ్రదేశంలోని మన కందుకూరి వీరేశలింగం గారితో 
మొదలుపెట్టి దేశంలోని అనేక ప్రాంతాలలో సాంస్కృతిక వికాసానికి దారి చూపిన 
మహానుభావుడు. విద్యా విధానం మొదలుకొని వివాహాది విషయాల వరకూ ఆనాడే 
ఎంతో ప్రగతిశీలంగా ఆలోచించడమే కాదు, అనుకున్న దానిని ఆచరణలో పెట్టిన 
ఆదర్శవాది. బిజెపి యాత్రలో భాగంగా కోల్మతాలోని సిటీ కాలేజీ విద్యార్థులపై 
మతోన్మాదులు అమానుష దాడి చేయడమే కాక ఏకంగా కళాశాల ఆవరణలోని 
విద్యాసాగరుడి విగ్రహాన్ని కూల్చడం మతతత్వశక్తుల అవివేకానికి పరాకాష్ట, సిటీ 
కాలేజ్‌ చారిత్రక ప్రాముఖ్యం కలది. తూ.గో.జిల్లా లోని మా పిఠాపురానికి, బెంగాల్‌ 
లోని కోల్మతా సిటీ కాలేజికి అనుబంధం ఉంది. సిటీ కాలేజీ నిర్మాణానికి 
ఉదారంగా ముందుకొచ్చి స్పందించిన వ్యక్తిగా పిఠాపురం రాజాగార్ని ఇప్పటికీ 
గుర్తుచేస్ముంటారు. అటువంటి మహోన్నత కళాశాల పై దాడికి దిగడం మతోన్మాదుల 
అజ్ఞానానికి చిహ్నం. గాంధీ, అంబేద్మర్‌, లెనిన్‌, ఈశ్వర్‌ చంద్ర విద్యాసాగర్‌... 
ఈనాటికీ మతోన్మాదులు విగ్రహాలుగా సైతం వీళ్ళకి భయపడుతున్నారంటే నాటి 
వాళ్ళ కృషి ఎంతటిదో అర్థం చేస్కోవాల్సిందే. విగ్రహాల్ని కూల్చడం కాదు, వివేకాన్ని 
పెంచుకోవడమొక్కటే విద్వేష శక్తులకి మిగిలున్న ఏకైక మార్గం. విభేదాలు ఎన్నున్నా 
ఈశ్వర్‌ సాగర్‌ విగ్రహ కూల్చివేతను అభ్యుదయ శక్తులు, ఆలోచనాపరులంతా 
ఖండించాలి. మతోన్మాదుల ఆగడాల్ని ప్రజాస్వామికవాదులంతా నిరసించాలి. 


ఇంక్విలాబ్‌ జిందాబాద్‌! 


భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 9 


మనుషులు - మామిడకాయలు 


(మానవ హక్కుల వేదిక సభ్యులుగా యేడిద రాజేష్‌, ముత్యాల శ్రీనివాస్‌, నామాడి 
(శ్రీధర్‌ నేనూ కల్సి చేసిన నిజనిర్దారణకి సంబంధించిన సంక్షిప్త స్పందన ఇది. పూర్తి 
నివేదిక కాదు.) 


బిక్కి శీను వ్యవసాయ కూలీ, వయసు 32 భార్య, ఇద్దరు పసికూనలు. 
అత్తగారింటికి వెళ్ళి దారిలో మటన్‌ కొనుక్కుని మామిడికాయతో ఇంటికొచ్చి 
వండుకుందామని ఆశపడి, దార్లో ఎలాగూ గాలివాన వర్షం కురుస్తోంది కాబట్టి 
పడ్డ కాయలు ఏరుకున్నాడు. రాలిపడ్డ మామిడికాయలకు మనిషి ప్రాణాల్ని తీసేంత 
శక్తి ఈ దేశంలో ని కులాధిపత్యానికి ఉందనే విషయం (గహించేలోపే అతడి 
ప్రాణాలు గాల్లో కల్సిపోయాయి. మామిడి తోట కౌలుకి తీసుకున్న ఇద్దరు (ఒకరు 
ఒసి కాపు, మరొకరు బిసి శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వారు) శీనుని 
తోట దగ్గర కొట్టడమే కాక ఏకంగా పంచాయతి ఆఫీసుకి తీసుకొచ్చి చిత్రవధ చేసి 
హత్య చేసారు. 

అది కూడా మామూలుగా కాదు. ఒళ్ళంతా కర్రలతో కుళ్ళబొడిచీ, 
మర్శాంగాల్ని వృషణాలపై కొట్టీ, గుద మార్గంలో కర్రలు దూర్చి, విచక్షణారహితంగా 
చితక్కొట్టీ చంపారు. (చూసిన బంధువుల వెర్షనేకానీ పోస్ట్‌ మార్టం రిపోర్ట్‌ ఇంకా 
రాలేదు) అతడికీ, వీళ్ళకీ అసలు పరిచయం లేదు సరికదా అంతకుముందు 
మొహంకూడా చూడలేదు. పాత కక్షలు కూడా ఏవీ లేవు. అయినప్పటికీ ఈ దేశంలో 
మనుషుల్ని ప్రేమించే, గౌరవించే రాజ్యాంగాన్ని అమలు చేయడం కష్టంకానీ 
ద్వేషింపజేసేందుకు మనుస్ఫృతి ఎల్లప్పుడూ అమల్లోనే ఉంటుందనడానికి ఈ 
సంఘటన ఒక పరాకాష్ట. 

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందనీ, రాజ్యాంగం ముందు అందరూ 
సమానమేనని రాత్రీపగలూ గొంతులు చించుకునే దేశంలో, రాజ్యాంగ వ్యవస్థ 
స్వరూపమైన ప్రభుత్వ కార్యాలయంలో పట్టపగలు మిట్టమధ్యాహ్నం వేళ 
(గామస్తులందరి ముందు సాక్షాత్తూ అధికారులతో కల్సి దళితుడి ప్రాణాలు తీసి, 
దానిని ఆత్మహత్యగా చిత్రీకరించడం, అమలులో ఉంది రాజ్యాంగం కాదు 
మనుస్కృతనే నిజాన్ని మరోసారి నిరూపించింది. కులాహంకారం, భూస్వామ్య 
వాసనలు మన గ్రామాల్లో కాలాతీతమనే వాస్తవం మహమ్మద్‌ అఖ్లక్‌ హత్య మొదలు 
అశీఫా హత్య వరకూ అడుగడుగునా రుజువౌతూనే ఉంది. 


10 భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 


అందుకే బాధితులకి ఆర్దికంగా చేయూతనిచ్చో, అతడి భార్యకో 
ప్రభుత్వోద్యోగం, పిల్లలకి చదువులనే డిమాండు లతో ఆగిపోకుండా దేశవ్యాప్తంగా 
పెట్రేగుతున్న ఆధిక్యత కులోన్మాద, మతోన్మాద సంస్కృతికి అడ్డుకట్ట వస కార్యక్రమం 
ప్రత్యామ్నాయ సంస్కృతి నిర్మాణంలో భాగంగా రూపొందించుకోవడం అవసరమనే 
భావన కలగజేయడం ఎంత ముఖ్యమో ప్రజాస్వామ్య స సంస్థలు సైతం గుర్తించడం 
ఇందులో ప్రధాన భూమిక. అలా కాకపోతే ఇలాంటి ఘటనలు సతు నతూనేఉంటాతు. 


మృతుడి కుటుంబంతో రాజీబేరాలకి చివరిదాకా ప్రయత్నం చేసిన 
నిందితులు, ఆధిపత్య శక్తులు కేసును నీరుకార్చడానికి చేయని ప్రయత్నం లేదు. 
గొల్లలమామిడాడ దళిత ఐక్యతకి చిహ్నంగా హత్య జరిగిన గ్రామంలో ఒక్కరు 
కూడా సహకరించకపోయినా, పోలీసులు అధికారులతో కుమ్మకై కనీనం 
మంచినీళ్ళివ్వకుండా, మృతుడ్ని చూడనివ్వకుండా, ఘటన జరిగిన స్థలానికి కుటుంబ 
సభ్యులని కూడా అనుమతించకుండా దుర్మార్గంగా వ్యవహరించినా మొక్కవోని 
చైతన్యంతో మాలమాదిగలు సుమారు రెండొందల పైచిలుకు జనం కుండపోత 
వర్షంలో ధర్నా చేసి 302 సెక్షన్‌ తో కేసు నమోదు చేసి ఎఫ్‌, ఐ. ఆర్‌ నమోదు 
చేసేదాకా నిరసన వ్యక్తం చేసి ఉద్యమించిన తీరు ప్రజాఉద్యమాల ఐక్యతకి తిరుగులేని 
చిహ్నం. మనుషుల ప్రాణాల్ని తీసేయడం మామిడికాయలు కోయడమంత సులువు 
కాదనడానికి సంకేతం. 


నిన్న నిజనిర్ధారణకి హత్య జరిగిన గ్రామానికి వెళితే (న స్పందించిన 
తీరు విస్మయం కల్గించింది. సింగంపల్లి మొదలు రంగం పేట పోలీసుల వరకూ 
తిరిగినా బాధితుల్ని కల్సే వరకూ సరైన సమాచారం కూడా అందలేదు. ఘటన 
జరిగిన రోజు రాత్రి ఊరంతా విద్యుత్‌ నిలుపుచేసారంటే, కులాధిపత్యానికి మొత్తం 
వ్యవస్థ మౌనం రూపంలో ఇచ్చే మద్దతు ఎంత స్థాయిలో ఉంటుందో తెలుసుకోడానికి 
ఇదో" ఉదాహరణ. 


దేశవ్యాప్తంగా దళితబహుజన ఆదివాసీ మైనారిటీలు స్రీల పై నిత్యం 
జరుగుతున్న దారుణాల్లో భాగంగా సమాజం మొత్తం అమలవుతున్న దుర్మార్షమయిన 
ఆధిపత్య అమానవీయ సంస్కృతి పై పోరాటం "చేయడంతో పాటూ ప్రజాస్వామిక 
రాజ్యాంగ విలువల్ని బలోపేతం చేయడానికి నిబద్ధతగా ప్రయత్నం చేయడమే ప్రజా 
ఉద్యమాల తక్షణ కర్తవ్యం. 

ఘటన జరిగినప్పుడు వచ్చే ప్రజా స్పందన సాధారణంగా చట్టపరమైన 
విచారణలో కొనసాగదు. అలా కాకుండా, నిందితులకి శిక్షలు పడేలా 
చేయడంతోపాటు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా 
ఒక బలమైన ప్రజాస్వామిక విలువల నిర్మాణానికి నడుం కట్టడం ప్రజాస్వామ్య 
శక్తుల బాధ్యత. 


భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 11 


అన్యాయ వ్యవస్థ! 


న్యాయాన్ని నట్టేట ముంచిన దుర్మార్గులు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే 
వాళ్ళు న్యాయమూర్తులు, న్యాయవాదులే. న్యాయాన్ని ఖరీదు కట్టీ టోకుగా 
అమ్మేసుకుంటూ కూడా నల్ల కోటుతో తెల్లమొహాలేసుకు తిరిగే ఈ అచ్చోసిన 
ఆంబోతులు (పాపం అవి సిగ్గుపడతాయ్‌)కే మాత్రం తీసిపోరు. ఎక్కడో నూటికో 
కోటికో తప్పా క్లయింట్ల రక్తం తాగని లాయర్లెవరూ మన సమాజంలో లేరనేదో 
చేదు నిజం. అగ్రకుల గజ్జి, మతోన్మాద మకిలి, పురుషాధిపత్య పొగరు అణువణువునా 
జీర్ణించుకుపోయిన ఈ దేశంలో న్యాయవ్యవస్థ మట్టుకు స్వాతిముత్యంలా ఉందను 
కోవడం మన అమాయకత్వానికి చిహ్నం. వేశ్యలు విటుల కోసం చూసినట్టు, 
నక్కలు చచ్చిన పీనుగుల కోసం అంగలార్చినట్లు , అద్వకేటుగాళ్ళు అమాయకుల 
కోసం వల పన్నుతారంటాడో వేత్త. వాళ్ళ గాలానికి చిక్కి ఏదో న్యాయం చేస్తారనుకునే 
జీవికిక కాలం చెల్లినట్టే. ఈ పెడధోరణుల వల్లనే వాదించేవాడు లాయరుకాదు, 
వీడించేవాడే ప్లీడరనే నానుడి జనసామాన్యంలో ఉంది. ఈ దేశంలో 
న్యాయాలయాలనేవొక శాశ్వత సర్శ్మస్‌ కంపెనీలు, కాకపోతే వీటిల్లో జంతువుల 
స్థానాన్ని కూడా న్యాయమూర్తులు, న్యాయవాదులే భర్తీ చేస్తారు. దారి దోపిడీ ముఠాలకి 
ఆధునికతను జోడిస్తే ఆవిర్భవించినవే మన విద్యాలయాలు, వైద్యాలయాలు, రక్షకభట 
నిలయాలు, చివరగా వీటన్నిటినీ కాపాడే న్యాయాలయాలు. గాంధీ మొదలుకుని 
గురజాడ వరకూ స్వయంగా లా చదివి న్యాయవాద వృత్తితో సంబంధం ఉండి 
కూడా ఆనాడే కోర్టుల్ని స్ట కొట్టారంటే, ఈరోజు పరిస్థితి ఇంకెంత దిగజారిందో 
అర్దం చేసుకోవచ్చు. అందుకనే, (ప్రజలకోసం పనిచేసే ఉద్యమకారులు సంవత్సరాల 
తరబడి జైళ్ళలో మగ్గుతుంటే, ప్రజాస్వామ్యం పై ఏ మాత్రం గౌరవం లేని హంతకులు 
దర్జాగా బయట తిరగ్గలుగుతున్నారు. కందుకూరి వీరేశలింగం వంటి కార్యవాది 
ఆనాడే అన్యాయస్థానాల్లో అమ్ముడుపోయే అన్యాయవాదుల గురించి “ఇచ్చట న్యాయం 
అమ్మబడును” శీర్షిక తో ఏకంగా పత్రికలో సాక్ష్యాధారాలతో వ్యాసాలు ప్రచురించగా, 
ఈనాటి ప్రసార మాధ్యమాలు అన్యాయస్థానాల అడుగులకిమడుగులొత్తే తాబేదారు 
పాత్రపోషిస్తూ పబ్బం గడుపుకోవడం కడు శోచనీయం. కారాగారాలు నేరాల్ని 


12 భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 


నేర్పించీ, నేరస్తులవడం ఎలానో తర్చీదిచ్చే శిక్షణాలయాలంటాడు ఆల్ఫిర్ట్‌ 
కేమూ. దేశంలో నేరాలు జరగడానికీ, నేరస్తులు పెరగడానికి కారణమయిన అసలు 
వ్యవస్థ లోని దోపిడీ అసమానతలను తొలగించడానికి ప్రయత్నం చేయాల్సిందిపోయి, 
క్షణికావేశంలో లేదా బలహీన క్షణంలో జరిగే నేరాల పై ఆధారపడి ఏకంగా ఇన్నేసి 
కోర్టులు బతుకీడుస్తూ ప్రజల రక్తమాంసాలు పీల్చిపిప్పి చేయడం దారుణం. తప్పు 
చేసిన వాళ్ళ మీద పడి తినే ఈ తప్పుడు మనుషులు, శవాల మీద పడి కాకుండా 
ప్రాణాలుండగానే మనుషుల్ని పీక్కుతినే నయా రాబందులతో సమానం(పాపం అవి 
బాధపడతాయ్‌). మనుషుల్లోని నెరప్రవృత్తిని దశదశలుగా నిర్వీర్యం చేసేందుకు 
అవసరమైన మానవీయ విధానాల్ని రూపొందించుకోవడం ప్రజాతంత్ర వ్యవస్థల 
లక్ష్యం. ఒక్కరాత్రిలో కాకపోయినా , నెమ్మదిగా ఈ దిశగా నిర్మాణాత్మక కృషి 
చేయాల్సిందిపోయి, ప్రభుత్వంతో కుమ్మకై నెలయ్యేసరికల్లా ప్రజలసొమ్ముతో జీతాలు 
తీసుకుంటూ కోర్టు హాలులో ఏదో దైవాంశ సంభూతుల్లా మొహంపెట్టి అందరూ 
చేతులు కట్టుకోవాలనీ, న్యాయమూర్తి మొహం వైపు ముడ్డి పెట్టి నడవరాదనీ లోపలకి 
వచ్చే ముందూ వెళ్ళే ముందు దేభ్యపు మొహాలకి ఇష్టమున్నాలేకున్నా దండం పెట్టాలనీ, 
న్యాయమూర్తి నడుస్తుంటే చచ్చిన పీనుగ ఎదురొచ్చినట్లు తప్పుకోవాలనీ, అలా 
చేయకపోతే ఆ అన్యాయవాది అహం దెబ్బతింటుందనీ, ఒకవేళ తినకపోయినా 
చుట్టూ ఉండే ఆయన నిబ్బంది అహం కచ్చితంగా దెబ్బతిని మొహాలు 
మాడ్చుకుంటాయనే విషయం ఇన్నాళ్ళ మన స్వాతంత్ర్య దేశంలో ఏ మూలనున్న 
ముష్టి కోర్టుని చూసినా తెలుస్తుంది. అత్యున్నత న్యాయస్థానం మొదలుకొని 
అప్పుడప్పుడు కొద్దోగొప్పో ప్రజాస్వామిక తీర్చులివ్వబట్టికానీ లేదంటే ఈ పాటికీ 
దేశాన్ని జడ్జిలు, లాయర్లు కల్సి హోల్సేల్‌ గా అమ్మేసుకునుండేవారు! ఇప్పటికైనా 
న్యాయవ్యవస్థను ప్రక్షాళన చేయటం తక్షణావసరం. అప్పుడే అన్యాయ వ్యవస్థలో 
న్యాయాన్ని బతికించే వీలుంటుంది. 


భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 13 


విషపు రాతలు - విద్వెష ప్రచారాలు 


ముస్లింల గురించి దర్గాల గురించి అవాస్తవాలతో కూడిన విష ప్రచారం 
ఈసరికే మొదలైంది. హిందూల్ని చంపిన వారికి ఇచ్చే బిరుదే హజ్రత్‌ అనీ, అలాంటి 
కర్మశుల సమాధులే దర్గాలని సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున ప్రచారం 
చేస్తున్నాయ్‌ మతోన్మాద మూకలు. విద్వేషానికి స్వతహాగా వివేకమనేది ఉండదు 
కాబట్టి ఇవన్నీ నిజమేనని నమ్మే ప్రమాదముంది. 


హిందూ ముస్లిం సామారస్యతను జీవితంలో సంపాదనకూ, స్వార్ధానికి 
అతీతంగా ఉండాల్సిన ప్రశాంతతనూ ప్రజానీకానికి పరిచయం చేస్తూ కాలినడకన 
దేశాటనం చేస్తూ దొరికింది తింటూ, చోటున్న దగ్గర పంటూ శాంతియుతమైన 
సూఫీ తాత్వికతనూ, ఇస్లామీయ ధార్మికతనూ ప్రజల్లో ప్రచారం చేస్తూ జీవితాంతం 
ప్రజాహితం కోసం పాటుపడి మరణించిన ఫకీరులు, శాంతిదూతల సమాధులే 
దర్గాలు. అందుకే దేశంలో ఈనాటికీ కులమతాలకతీతంగా ప్రజలందరికీ సమాన 
స్థానం ఇస్తోన్నవి, ప్రజలందరూ కూడా సామరస్యంగా కల్సిమెల్సి పూజా కార్యక్రమాలు 
నిర్వహించేవీ ఈ దర్గాలే. 


అజ్మీర్‌ మొదలుకుని నిజాముద్దీన్‌ వరకూ కడప నుండి కస్మూరు వరకూ 
అణగారిన దళిత బహుజన మైనారిటీ వర్గాల ప్రజలకి ఒక రకమైన ఆధ్యాత్మిక 
సాంత్వన కలగజేస్తోంది మనుషులంతా ఐక్యంగా జీవించాలనే సందేశమిచ్చే ఈ 
దర్గాలే. ఇప్పటికీ మారుమూల దర్గాలకి సైతం దూరప్రాంతాల నుండి భక్తులు 
వెళ్ళడం చూడొచ్చు. 


హైందవ దేవాలయాలు, ముస్లిం మసీదులు ఒక రకమైన ఆధ్యాత్మిక 
ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ అణగారిన దళీత బహుజనుల్ని గుళ్ళూ, ప్రీల ని మసీదులు 
దూరంగా పెట్టీ మతాల మధ్య సరిహద్దు లు గీసిన తరుణంలో మతమంటే మానవతనే 
సందేశంతో తలెత్తిన భక్తి ఉద్యమాల చరిత్ర చిన్నది కాదు. 


గోవిందుడు, మీరా, కబీరు, నానక్‌, వేమన, వీరబ్రహ్మం... ఎంతోమంది 
నాటి నుండి భక్తనేది మనిషి స్వార్థంతో ఎక్కడో పరలోకం కోసం పెంపొందించుకునే 
పరాయి లక్షణం కాదనీ, తారతమ్యాలు లేని, వివక్షలకు అతీతమైన సమాజనిర్మాణం 
కోసం లోకంలోని బాధలూ భయాల్ని కాదని భవబంధాల్ని మించిన విశ్వప్రేమకు 


14 భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 


భక్తనేది వ్యక్తిగత తార్మాణమని ప్రచారం చేసేందుకు ప్రయత్నం చేశారు. అలాంటి 
ఎందరో మహానుభావుల జీవితకాల సాఫల్యానికి, కృషికి చిహ్నంగా వారి 
మరణానంతరం ప్రజలు ఐచ్చికంగా ముందుకొచ్చి చేపట్టిన నిర్మాణాలే దర్గాలు. 


దేశవ్యాప్తంగా నున్న ఈ దర్గాల పై హేతుబద్ధంగా పరిశోధన జరగాల్సుంది. 
ఈరోజు అనేక మూఢాచారాలు, మూర్ధపు మత పద్ధతులతో దర్గాలు కూడా 
కొట్టుమిట్టాడుతుండవచ్చు.కానీ భారతదేశంలో అవి నిర్వహించిన ప్రజాస్వామిక 
లౌకిక పాత్ర ను విస్మరించలేం. అలాంటి వాటిని నిర్మూలించేందుకు దేశవ్యాప్తంగా 
జరుగుతున్న పకద్బందీ కుట్రలో భాగంగా దర్గాల మీద, ముస్లింల మీద విషపు 
రాతలతో, విద్వేష ప్రచారాలు జరుగుతాయి. వ్యవస్థీకృతమైన హిందూ మతం ఇతర 
సంప్రదాయాలన్నింటినీ మింగేయడానికి ప్రయత్నించడంలో ఈ ప్రచారాలు ఒక 
ప్రధాన భాగం. 


వివేచనాత్మక (ప్రేమ మాత్రమే విద్వేషానికి విరుగుడు. అలాంటి వివేకాన్ని, 
విస్పష్టమైన ఆలోచననీ వ్యవస్థ లో పెంపొందించడం ఇలాంటి సంక్షోభ సమయంలో 
మనందరి ఉమ్మడి బాధ్యత. 


భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 15 


నిజమయిన ప్రజానేత ఏ.3. రాయ్‌ 


ఏ.కే రాయ్‌గా ప్రసిద్ది చెందిన అరుణ్‌ కుమార్‌ రాయ్‌ పూర్తికాలపు 
సామాజిక కార్యకర్త, కమ్యూనిస్టు నాయకుడు. అట్టడుగు ప్రజానీకం కోసం 
చిట్టచివరి క్షణం వరకూ తపించిన వ్యక్తి భారతదేశంలో మూసక్రమంలో 
సాగుతున్న కార్మికోద్యమాలకి కొత్త జీవం పోసి, ఉరకలెత్తించిన వారు ఇద్దరు, ఒకరు శంకర్‌ 
గుహ నియోగి, మరొకరు అరుణ్‌ కుమార్‌ రాయ్‌. 


స్వతహాగా ఇంజనీరింగ్‌ వంటి చదువు చదివి ఏదో ఉద్యోగం చేసుకోకుండా చదివిన 
చదువు ప్రయోజనాన్ని సమాజానికి అందించాలని తపించిన వ్యక్తి రాయ్‌. ఆ క్రమంలోనే 
ఆయన అన్వేషణ అనేక ్రవంతుల్ని స్పుశించింది. ఎన్నికల బరిలో సైతం దిగి ప్రత్యామ్నాయ 
రాజకీయాలకి ఒక దారంటూ ఉందని నిరూపించిన నాయకుడు రాయ్‌. 


నలభై సంవత్సరాల క్రితం “సైన్స్‌ టుడే” పత్రికలో 1 36200 for the meaning 
of science అనే వ్యాసం ఎంత మందిని కుదిపిందంటే, ఒక తరం మొత్తాన్ని ఎంతో కొంత 
సామాజిక స్పృహ కలవారుగా మల్చడంలో తన వంతు పాత్ర పోషించింది. మంచి పుస్తకం 
ప్రచురణ సంస్థ సురేష్‌ గారి నుండీ పర్యావరణం, Pe2k0॥l తదితర అంశాల గురించి కొద్దో 
గొప్పో కృషి చేస్తున్న విజయేంద్ర వరకూ , ఎకనామిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్తీ తో ప్రారంభిస్తే, 
నక్సల్బరీ (ప్రభావంతో అనేకమంది బుద్దిజీవుల్ని మలిచిన (ప్రాంటియర్‌ వరకూ, రాయ్‌ 
ప్రభావం పడినవాళ్ళూ, ముఖ్యంగా, ఆ వ్యాసం చదివి జీవితాన్ని దిశానిర్దేశం చేసుకున్నవాళ్ళూ 
ఉన్నారంటే అతిశయోక్తి కాదు. 


తెలుగు రాష్ట్రాల్లోని సైన్సు ప్రచార వేదికలు, హేతువాద, భౌతికవాద నాస్తిక సంఘాలు 
వోన్‌ చేసుకుని అనువాదం చేసి ప్రచురించాల్సిన వ్యాసం అదని నా అభిప్రాయం. ఇదే 
విషయాన్ని అనేక సంవత్సరాల నుండి ఆయా సంఘాల బాధ్యులతో కూడా చెప్పాను, వ్యాసం 
పంపాను. ఏదేమైనా విజ్ఞాన శాస్త్ర ప్రయోజనాలు సాధారణ ప్రజానీకానికి అందుబాటులోకి 
రావాలని తపించిన ఏ.కే.రాయ్‌ సామాజిక కార్యాచరణకి అడ్డంకిగా భావించి వివాహ బంధం 
కూడా ఏర్పరచుకోలేదు. నిరాడంబర నిక్కచ్చయిన కార్మికోద్యమ నేతగా గత నెల జూలైలో 
తొంభై ఏళ్ళ వయసులో చనిపోయారు. ఈ రైటప్‌ ఎప్పుడో రాయాల్సింది ఆలస్యమైంది. 


మేధస్సును ఆర్దిక స్వావలంబనకో, వ్యక్తిగత అహంకారానికో కాక వ్యవస్థ శ్రేయస్సు 
కోసం వినియోగించడానికి ముందుకొచ్చిన రాయ్‌ తెలుగు రాష్ట్రాల భావోద్యమాలకందించిన 
స్పూర్తికి ...మనస్పూర్తిగా.... నివాళితో... 


16 భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 


న్యాయం కోసం... 


జస్టిస్‌ మహదేవ్‌ వామనరావ్‌ దవే. వేలమంది అమాయకుల్ని పొట్టన 
పెట్టుకున్న భోపాల్‌ గ్యాస్‌ దుర్భటన లో యు.సి.సి. కంపెనీకి అక్షరాలా 350 కోట్ల 
రూపాయలు కట్టమని తీర్చిచ్చిన న్యాయమూర్తి. 


మత సామరస్యం కోసం పాటు పడుతున్న ఖుదాయికిద్మత్‌ గార్‌ సంస్థ 
వార్షిక సమావేశానికి భోపాల్‌ వచ్చాను. సరిహద్దు గాంధీగా పేరొందిన ఖాన్‌ అబ్బుల్‌ 
గఫార్‌ ఖాన్‌ స్థాపించిన సంస్థ ఇది. ఒక నాస్తికుడిగా నాక్కూడా స్థానం 
కల్పించడమేకాక జాతీయ కమిటీ లో నియమించారు. బహుశా సమాకాలీనంగా 
మత సమైక్యత కోసం మాట్లాడే ఆ దైవ సేవకుల సంఘంలో దైవం మీద నమ్మకం 
లేని ఏకైక మతాతీత వ్యక్తిని నేనేనేమో! 


ఆ సమావేశం ముగిసాక జడ్జి దవే గారి ఫోటో నేషనల్‌ జుడీషియల్‌ అకాడెమీ 
లో మాత్రమే ఉందని మా నాన్న చెబితే ఉదయాన్నే అక్కడకెళ్ళాను. సెక్యూరిటీ తో 
రెండు గంటల చర్చలు, అధికారులకి మొత్తం నాలుగు ఈ మెయిళ్ళు, ఫోన్లో వేడుకోళ్ళు, 
పర్సనల్‌ లెటర్లు రాసి నాలుగ్గంటలపాటు నలిగిపోయాక లోపలకి పిల్చి చావుకబురు 
చల్లగా చెప్పినట్లు ఫోటో ఇవ్వడం కుదరదని చెప్పారు. అందులోని చాలా మంది 
ఆశ్చర్యపోయారు కూడా, అసలలాంటి ఫొటో అక్కడుందని వాళ్ళకు తెలియదట! 
తీర్చిచ్చిన ఇన్నేళ్ళ తర్వాత ఆయన ఫొటో ని వెతుక్కుంటూ ఇలా ఎవరూ వెళ్ళుండరు 
కదా! వెళ్ళగానే అంతెత్తు అంబేద్కర్‌ చిత్రపటం, గోడ మీద రాజ్యాంగ పీఠిక, ఖరీదైన 
పాలరాతి మీద కట్టబడి దేశంలోనే న్యాయానికి సంబంధించిన అధ్యయన సంస్థలో 
ప్రజలకి సానుకూలంగా చారిత్రక తీర్చిచ్చిన న్యాయమూర్తి ఫొటో తీసుకోవడానికి 
ప్రజలకి అనుమతి నిరాకరించడం ఒళ్ళు గగుర్పొడిచింది. ప్రజాస్వామ్యం పట్ల 
వాళ్ళ దృష్టి పై 'భూ” అని ఉమ్మేయాలనిపించింది. ఎంత బతిమాలినా వాళ్ళు 
కొండెక్కి కూర్చోడంతో చేసేది లేక వెనక్కి తిరిగాను. 


మామూలుగానైతే నాకు అంత పట్టింపు లేదు. కానీ, ఒక రాష్ట్ర ముఖచిత్రాన్ని 
తుడిచేసి, ప్రపంచంలోనే అత్యంత భయానక ప్రమాదంగా పేరొంది వేలాదిమందిని 
హత్య చేసి, లక్షల మందిని ఏదో రూపంలో భయభ్రాంతుల్ని చేసి ఇప్పటికీ 
శారీరకంగా, మానసికంగా అనేకమంది పై ప్రభావం కలిగిస్తున్న ఒక ఘటనను 


భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 17 


లాభార్దనతో కళ్ళుమూసుకుపోయిన కార్పెడ్‌ కంపెనీ దుశ్చర్య నూ విచారించి, 
బెదిరింపులకూ బేరసారాలకు లొంగకుండా కార్పోరేట్‌ నేరంగా పరిగణించడంతో 
పాటు ఏకంగా మూడొందల యాభై కోట్లు జనాలకివ్వాలనే తీర్చుచెప్పిన న్యాయమూర్తి 
కి సంబంధించిన ఒక్క వివరం, ఒక్క ఫొటో ఎక్కడా లేకపోవడం నాకు ఆశ్చర్యం 
కలిగించింది! 


వెంటనే ఇతరేతర రాష్ట్రాల్లోని మిత్రుల ద్వారా భోపాల్‌ ఉద్యమం తో 
సంబంధం ఉన్న కార్యకర్తల కాంటాక్ట్‌ నంబర్లు తీసుకుని వాళ్ళని సంప్రదించాను. 
భోపాల్‌ బాధితుల కోసం ప్రత్యేకంగా స్థాపించబడిన సంభావనా ట్రస్ట్‌ హాస్పిటల్‌కి 
వెళ్ళాను. సత్తినాథ్‌ సారంగీ, రచనా ఢింగ్రా గార్నీ కలిసాను. జబ్బర్‌ అనే ఉద్యమ 
కారునితో ఫోన్లో మాట్లాడాను. ఇది చాలా చిన్న విషయమనీ వెంటనే కావాల్సిన 
సమాచారం ఇచ్చేద్దామనుకున్న వాళ్ళకి కూడా ఫోటో దొరకలేదు. భోపాల్‌ 
మారణకాండకి సంబంధించి స్థాపించబడ్డ ప్రత్యేక లైబ్రరీలో దేశంలో, ప్రపంచంలో 
ఎక్కడెక్కడ ప్రచురించబడిన మెటీరియల్స్‌ పత్రికలూ, పరిశోధనలూ, రిపోర్టులూ, 
సాహిత్యం.... మధ్యాహ్నం మాతో మొదలెట్టి వాళ్ళు కూడా వెతకడం మొదలెట్టారు. 
ఆయన ఫొటో దొరకలేదు. అప్పటికప్పుడు ప్రభుత్వ కార్యాలయానికి, కోర్టుకీ ఫోన్‌ 
చేసారు, అక్కడ నుండి కూడా ఆశాజనక జవాబేదీ రాలేదు. 


నాతో పాటు కేశవ్‌ అనే మధ్యప్రదేశ్‌ మి(త్రుడున్నాడు. ఉదయం నుండి ఈ 
తంతంతా చూస్తూ తెల్లబోతున్నాడు. వ్యక్తిగతంగా ఒక వ్యక్తి బలాలు, బలహీనతలు 
ఏవైనా కానీయండి. అతడి తప్పులు, పొరపాట్లు ఎన్నైనా ఉండనివ్వండి. సుమారు 
పదివేల మంది అమాయక జనాల్ని నిద్రలోనే మృత్యుఒడిలోకి బలవంతంగా నెట్టిన, 
లక్షలాది మందిని అనారోగ్యం పాలు చేసిన అమానుష కంపెనీ మొహంపగిలేలా 
దేనికీ లొంగకుండా తీర్చిచ్చిన న్యాయమూర్తిలోని నిజాయితీనీ, నిర్భయత్వాన్ని కనీసం 
ఆ మేరకేనా గౌరవించుకోవద్దా? ఎక్కడో లా అకాడమీల్లోనూ, ప్రధాన న్యాయ 
స్థానాల్లోనో కాదు ప్రజలకి వాళ్ళ గురించి తెలియొద్దా? అలాంటి జడ్జి ఫొటో ఒక్కటంటే 
ఒక్కటి రాష్ట్ర రాజధాని లో ఎక్కడా లేకపోవడం! 


మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకూ ప్రతీ ఫైలూ , ఒక్కొక్క కాగితం 
వెతికాం, తీర్చు ఇచ్చిన తర్వాత రోజున వార్తాపత్రికలు తిరగేసాం. ఇంటర్నెట్‌ 
డాక్యుమెంట్‌ లింకులన్నీ సెర్చ్‌ ఆప్షన్‌తో అరగ్గొట్టాం. అప్పట్లో ఇండియా టుడే 


18 భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 


పత్రికలో ప్రచురించిన ఫొటో ఒకటి చాలా చిన్నది బ్లాక్‌ & వైట్‌ లో దొరికింది 
కానీ నాకెందుకో సంతృప్తి కలగలేదు. అప్పటికే ఆలస్యమైంది. నేనక్కడ నుండి 
నర్మదా బచావో ఉద్యమం జరుగుతున్న దగ్గరకి వెళ్ళాల్సుంది. నేనొచ్చి వాళ్ళందరకీ 
కొత్త పని పెట్టాననిపించింది. మొత్తానికి నిరుత్సాహంగానే వెను తిరిగాను. 


బస్సు కదులోందే కానీ ఆలోచనలు చుట్టుముట్టాయ్‌. 


ఎవరో ఏదో అన్నారనో, అనుకున్న పని వెంటనే అవలేదనో నిరుత్సాహపడి 
పోడానికి నేను చేసేది ఖరీదైన ఉద్యోగం కాదు, కఠినమైన ఉద్యమం. అదీ రోజు 
ఎవరకీ అర్థం కాకపోవచ్చు. కానీ, అరమయ్యే రోజొకటి మానవాళికి వస్తే, అలాంటి 
అర్థాన్ని అన్వేషించాలనుకుంటే, అసలలాంటి అరం ఒకటి అస్తిత్వంలో ఉందని 
నరస అప్పుడు మన జీవిత సారం సమాజంలో సాకారమౌతుంది. 
అవకపోయినా వచ్చే నష్టం ఏం లేదు, ఎందుకంటే భవిష్యత్తు మనిషి ఎదుర్మోవాల్సిన 
రెండు అతిపెద్ద సమస్యలు , పర్యావరణం, పరాయీకరణ. ఇంతలో మెసేజొచ్చింది. 
రచన ఢిగ్రీ గార్నుంచీ , వాళ్ళ కోర్టు కాంటాక్ట్‌ ద్వారా ఇప్పుడే ఫోటో అందిందని 
చెబుతూ, కోర్టు తీర్పు ఆర్డర్‌ రేపు పంపుతామనీ! 


ఒక్కసారిగా తేలికపడ్డాను. రాజ్యంతో లాలూచీ పడని ఒక న్యాయమూర్తి 
రూపాన్ని చూసానన్న తృప్తి కల్లింది. ప్రకృతి వనరుల విధ్వంసం, ప్రమాదకరమైన 
రసాయనాల వినియోగం జరుగుతున్న ప్రస్తుత కాలంలో నాటి సంఘటననూ, 
తీర్పునూ నేటి సమకాలీనతతో ముడిపెట్టి గుర్తు చేసుకోవడం పౌరులుగా మన 
విచక్షణ ఇంకా బండబారలేదన్న విషయాన్ని మనకి మనం ధృవీకరించుకునేందుకు 
మిగిలున్న ఏకైక చిహ్నమనిపించింది! 


aa 


జస్టిస్‌ ఎం.వి. దివే గారి చిత్రం 


భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 19 


మతాతీత మానవతా దిక్సూచి 
గణేష్‌ శంకర్‌ విద్యార్ధి 


భగత్సింగ్‌, రాజ్ఞురు, సుఖదేవ్‌ లు వీరమరణం పొంది అప్పటికి ఇంకా 
రెండురోజులు కూడా కాలేదు. ఆ దుఃఖం నుండి దేశం ఇంకా తేరుకోలేదు. వాళ్ళ 
బలిదానం జరిగిన సమయంలో మరోవైపు ఉత్తర భారతదేశంలో కాన్పూర్‌ 
మతఘర్షణలతో నెత్తురోడుతోంది. ఆ రోజు ఉదయమే మతోన్మాదులు గుసగుసగా 
మాట్లాడుకున్న మాటలు బయటకి ఆలస్యంగా పొక్కాయ్‌, వాళ్ళనుకున్నారు, వారి 
ఆధిపత్యాన్ని అన్ని రకాలుగా ప్రశ్చిస్తూ, సంకుచిత సిద్ధాంతాల మూసలోంచి కాకుండా 
విశాలమైన మానవత్వం ప్రాతిపదికన ప్రపంచాన్ని ప్రేమతో, సమైక్యతతో చూడ్డం 
(ప్రజలకు నేర్పుతూ, అమానుషత్వాన్ని అడుగడుగునా సవాలు చేస్తున్న “కాన్పూర్‌ 
సింహాన్ని” (కాన్ఫూర్‌ కా షేర్‌) ఈ రోజు ఎలాగైనా అంతమొందించాలని! ఆ 
కాన్పూర్‌ షేర్‌ పేరే, 

గణేష్‌ శంకర్‌ విద్యార్థి !!! 

అక్టోబర్‌ 26, 1890, అత్తర్ఫ్బూయాలో పుట్టిన గణేష్‌ శంకర్‌ 16 ఏళ్ళప్పుడే 
“హమారీ ఆత్మ సారగత్‌” అనే రచన చేసాడు. మధ్యభారతంలో వివిధ చోట్ల చదువు 
సాగింది. పాత్రికేయ వృత్తిని చేపట్టిన తరువాత కర్మయోగి, స్వరాజ్య మొదలగు ఉ 
ర్లూ పత్రికలకి రాసేవాడు, తదనంతరం ప్రముఖ హిందీ పత్రిక 'సరస్వతిలో 
సహసంపాదకుడిగా చేసాడు. అలాగే “అభ్యుదయ” అనే పత్రికలో కూడా చేరాడు. 
అక్షరాలని కట్టడి చేయడాన్ని సహించలేక సొంత పత్రిక దిశగా ఆలోచన చేసాడు, 
అలా ఉద్భవించిందే “ప్రతాప్‌” పత్రిక. 


స్వాతంత్రోద్యమంలో కీలకపాత్ర పోషించిన పత్రిక (ప్రతాప్‌, నిరంతరం 
నేర్చుకునే లక్షణానికి తగినట్టుగా * విద్యార్థి అనే కలం పేరు పెట్టుకుని ఆరోజుల్లో 
గణేష్‌ శంకర్‌ చేసిన పని చిన్నది కాదు. ఇక్కడే మరో ఆసక్తికరమైన విషయం 
ప్రస్తావించడం అప్రస్తుతం కాదనుకుంటాను. అదే ఉత్తరభారతానికి చెందిన 
మహామేధాదీ, బౌద్ధ, భౌతికవాద తాత్వికుడు అయిన మహాపండిత్‌ రాహుల్‌ 


20 భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 


సాంకృత్యాయన్‌ కూడా సుమారు అదేకాలంలో ఆగ్రా నుండి ప్రచురించబడిన 
'ముసాఫిర్‌ , అలాగే , మీరట్‌ నుండి ప్రచురించబడిన 'భాస్మర్‌ మొదలైన పత్రికలలో 
“కేదార్‌నాథ్‌ విద్యార్థి” పేరుతో వ్యాసాలు రాయడం ప్రారంభించాడు. (చూడు: 
Rahul Sankrityayan, Makers of Indian Literature by Prabhakar 
Machwe, Sahitya Akademi - page : 15) 


ఒకవైపు రచనా వ్యాసంగాన్ని నిర్వహిస్తూ , మరోవైపు విక్టర్‌ హ్యూగో రాసిన 
9౩(నైస్టీ త్రీ) వంటి ప్రపంచ ప్రఖ్యాత రచనలు అనువదిస్తూ, ఇంకోవైపు పత్రికని 
నడుపుతూ కూడా సామాజిక కార్యకర్త గా అనుక్షణం క్రియాశీలక కార్యక్రమాల్లో 
మునిగుండటం గణేష్‌ శంకర్‌ విద్యార్థి ప్రత్యేకత. 


మొదటిసారి గాంధీజీని లక్నోలో కల్సిన నాటి నుండి ఆయన ప్రభావానికి 
గురైన విద్యార్థి, జీవితాంతం నిఖార్సైన గాంధేయవాదిగా జీవించాడు. కాంగ్రెస్‌ 
నాయకుడైనప్పటికీ అతివాద మిత్రులకి ఆసరా ఇచ్చాడు. భగత్సింగ్‌ మొదలగు 
మిత్రులకి కాన్సూర్లోనే కాదు, ఉత్తర భారతంలో అనేకచోట్ల షెల్టర్‌ ఏర్పాటు చేసేవాడు, 
ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఎందరో విప్లవకారులకు సాయం 
చేసేవాడు. 


ప్రజల కోసం ప్రతీ ప్రగతిశీల భావాన్ని నిర్ద్వందంగా స్వాగతించిన సేనాని 
విద్యార్థి! 

అందుకే, “ప్రభుత్యోద్యోగులు, భూస్వాములు, పెట్టుబడిదారులు, అగ్రవర్ణాల 
వారు.. అన్యాయం, ఆధివత్యం ఎవరు చేసినా, దానికి వ్యతిరేకంగా పోరాడేవాడ్ని 
నేను. నేను నా ఆజన్మాంతం అమానుషత్వానిక్తీ, అ(క్రమాలకీ విరోధిగానే ఉంటాను. 
అలా ఉండటానికి, నా చివరి శ్వాస వరకూ పోరాటం చేయడానికీ కావాల్సిన శక్తి 
సామర్ధ్యాన్ని దేవుడు నాకు (వసౌదించుగాక..” అని రాసుకున్న విద్యార్థి 
అనుకున్నట్లుగానే తన ఆఖరి క్షణం వరకూ ఉన్నాదానికి ఎదురొడ్డి నిలబడ్డాడు. 


ఇక్కడో ఆసక్తికర విషయం ప్రస్తావించాలి. భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ 
మొదటి మహాసభ 1925 కాన్పూర్‌లో జరిగింది. సత్యభక్త అనే ఆయన దీన్ని 


స్థాపించాడు. అయితే మొట్టమొదటి కమ్యూనిస్టు పార్టీ మహాసభకి గణేష్‌ శంకర్‌ 
విద్యార్థి ఇచ్చిన మద్దతు, నిర్వహణకు చేసిన సహాయం గురించి మొదటి తరం 


భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 21 


కమ్యూనిస్టు నాయకుడు, మొట్టమొదటి జర్నల్‌ సెక్రటరీ ఎస్‌. వి. ఘాటే ఒక 
ఇంటర్వ్యూలో చెప్పిన ఉదంతాన్ని ప్రముఖ రచయిత, ఎ.జి. నురానీ, * భారతదేశంలో 
కమ్యూనిజం మూలాలు” అనే వ్యాసంలో ప్రస్తావించారు. అంతేకాదు, అందులో 
ఘాటే “గణేష్‌ శంకర్‌ విద్యార్థిని “వామపక్ష వాది (లెప్టిస్ట్‌” గా పేర్కొన్నారు. (చూడు: 
Origins of Indian communism by A. ౮ Noorani, Front line, Vol- 
ume - 29, issue - 9, May 05 - 18, 2012. 


అటువంటి వ్యక్తిపై ముష్మర మూకలకు కన్నుకుట్టడం సహజం. మంచి 
భావనలు ఎటువైపు నుండి వచ్చినా నా గది తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్న 
మహాత్మాగాంధీ మహత్తర స్పూర్తిని ఆచరణాత్మకంగా అవలంబించి అందుకోసం 
జీవితాన్నే త్యాగం చేసిన మొట్టమొదటి పాత్రికేయుడు “గణేష్‌ శంకర్‌ విద్యార్థి. 
అందుకే ప్రతాప్‌ పత్రికను ఒక ఉద్యమంగా నడిపాడు. హిందూ మతోన్మాదం, 
మస్లిం ఛాందసత్వం రెంటినీ దరిచేరనివ్వలేదు. ఏ నాయకత్వం కోసం అర్రులు 
చాచలేదు, లోపాయీకారీ వ్యవహారాలు జరపలేదు. హిందూ - ముస్లిం ఘర్షణలు 
జరుగుతున్నాయని తెల్సీ మిత్రబ ఎ్రందంతో ప్రజల్ని శాంతింప చేయడానికి సరాసరి 
రోడ్డు పైకి దూసుకెళ్ళి సంయమనం పాటించమని చెబుతూ ముందుకెళ్ళిపోయాడు. 
ముష్మరమూకలు అదే అదనుగా తీసుకుని మనిషి వైపు నిలబడ్డ అక్షర సైనికుడి 
ప్రజల కోసం పాటుపడే పులి (షేర్‌)ని విచక్షణా రహితంగా కత్తులో పొడిచి చంపేసి 
పోయారు. నగరమంతా అల్లకల్లోరంగా ఉంది. విద్యార్థి చనిపోయిన సంగతి 
తెలియలేదు. ప్రభుత్వాసుపత్రిలో శవాన్ని గుర్తు పట్టేవరకూ విద్యార్థి తమకోసం 
బతికే ఉన్నాడనీ ప్రజలంతా భావించారు. విద్యార్థి హత్యోదంతం తెల్సిన దేశం 
యావత్తూ కదిలిపోయింది. గాంధీజీ యంగ్‌ ఇండియాలో విద్యార్థి మరణాన్ని, 
“షాన్లార్‌” (ప్రకాశవంతమైంది) అంటూ సంబోధిస్తూ వ్యాసం రాసారు. ఉత్తర 
భారతమైతే ఊగిపోయింది, మతోన్మాదాన్ని నిరసిస్తూ ఎన్నో ప్రదర్శనలు జరిగాయి. 
విద్యార్థి హత్య జరిగిన ప్రాంతంలో, మార్చి 25, 1981న నలభై ఏళ్ళ వయసులో 
మతసమైక్యత కోసం మరణించిన ఆ మహనీయుడి కోసం ప్రజలంతా చందాలేసుకుని 


కాలం ఎవరికోసం ఆగదు కాబట్టి విద్యార్థి కథ మరుగున పడింది. అలా 
పడేలా మతోన్మాదమూకలు పన్నాగాలు పన్నాయి. 


22 భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 


ప్రతాప్‌ పత్రిక మూతపడింది. ఈరోజు కాన్పూర్‌ లో గణేష్‌ శంకర్‌ విద్యార్థి 
పేరు ఏవో కొన్ని సంస్థలకి పెట్టడం తప్పా ఆయన గురించి తెల్సినవారు తక్కువ. 
ఆయన సమకాలీనులు కొద్దిమంది వారు జీవించినంతకాలం ఆయన పేరిట స్మారక 
సభలు , సమావేశాలు నిర్వహించారు. కొద్దికాలం ఆయన స్మారక కమిటీ కూడా 
కొనసాగింది. ప్రతాప్లో ఆయన సంపాదకీయాలు దాదాపు వెయ్యకి పైబడిన పేజీలు 
(1100 పేజీలు) ఎవరో ఒకరిద్దరి దగ్గర చెదలు పట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. 
పునర్ముద్రణ కాకుండా ప్రభుత్వాలు జాగ్రత్త పడ్డాయి. కుటుంబ సభ్యులు ఏమయ్యారో 
తెలీదు. భరత్‌ డోగ్రా వంటి చరిత్రకారులు ఆ మధ్య ఏవో ప్రయత్నాలు చేసారుకానీ 
అవెంత వరకూ సఫలమయ్యాయో తెలీదు. కాన్సూర్‌ లోని “ప్రతాప్‌” చారిత్రక 
భవనం, కబ్దాకాబడి శిథిలావస్థలో ఉంది. 1969 లో సరిహద్దు గాంధీ గా పేరొందిన 
ఖాన్‌ అబ్బుల్‌ గఫార్‌ ఖాన్‌ కాన్పూర్‌ వచ్చినప్పుడు గణేష్‌ శంకర్‌ విద్యార్థి త్యాగానికి 
(ద్రోహం చేసిన పద్ధతి చూసి నీరుకారిపోయాడు. సెక్యులర్‌ గా పేరొందిన పార్టీలు 
కూడా ఆయన పేరెత్తకపోవడమే క్షేమమనుకున్న సందర్భంలో ఈరోజు మతోన్మాద 
రాజకీయాల నుండి ఆయన ఆశించిన ఆదర్శాలకి గుర్తింపు ని ఆశించడం అత్యాసే 
అవుతుంది. 


మహాత్మాగాంధీ 150 జయంత్యుత్సవాలు దేశం ఘనంగా జరుపుకుంది. 
కమ్యూనిస్టు పార్టీ శతజయంత్యుత్సవం దిశగా సాగుతోంది. సోషలిస్టు ఉద్యమం 
కూడా కొత్త ఊపిరి కోసం ఎదురు చూస్తోంది. మతతత్వం కొత్త రూపాల్లో పావులు 
కదుపుతూ ప్రమాదకరంగా విస్తరిస్తోన్న వేళ, అన్ని ప్రగతిశీల కూటములకి నూతన 
బలాన్నిచ్చే గణేష్‌ శంకర్‌ విద్యార్థివంటి కార్యకర్తలు, ఉద్యమకారులు, పాత్రికేయుల 
త్యాగాన్ని స్మరించుకుంటూ వాళ్లు పాటించిన విలువల ఆసరాగా మన విధానాలని 
మల్బుకోవడమే ఈనాటి ప్రజాతంత్ర పక్షాల లక్ష్యం. 


(గణేష్‌ శంకర్‌ విద్యార్థి 130 జయంతి సందర్భంగా...) 


భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 29 


అడవికి మద్దతుగా అక్షరాల అంతశ్చేతన ! 


కొన్నేళ్ళ క్రితం సంగతి. 


ఒరిస్సా లోని ఆదివాసీల జీవితాల్ని అభివృద్ధి పేరుతో నాశనం చేస్తోన్న 
బడా కార్పోరేట్‌ కంపెనీలకి వ్యతిరేకంగా అక్కడి ఆదివాసులు జరుపుకునే “పర్వతాల 
పండగ” కి హక్కుల కార్యకర్తలం బయలుదేరి వెళ్ళాం. 


నాగేపూర్‌ లో రైలు దిగి సమీప గ్రామం చేరుకున్నాక మూడు, నాలుగు 
కి.మీ. కొండ మీదికి నడక. నిర్మానుష్యమైన అడవి కడుపులోంచి వెళ్తున్న భావన. 
అలసిపోయి శిఖరాగ్రానికి చేరిన మాకు అటుకులు, బెల్లం తో ఆత్మీయ ఆతిథ్యం. 
సాయంత్రం అవుతుండగా అన్ని వైపుల నుండి చిమ్మచీకటితో పాటూ చల్ల గాలులు 
కూడా చుట్టుముట్టాయ్‌. ఆ చలికి తాళలేక ఎండిన చెట్టుకొమ్మలతో ఎక్కడికక్కడ 
వేసుకున్న చలిమంటలు కొండంతా పరుచుకుని వింత కాంతితో మెరుస్తున్నాయ్‌. 
అంతే, ఒక్కసారిగా హోరుగాలితో వానజల్లు మొదలై ఎడతెరిపి లేకుండా పడింది. 
అలా పలకరించి వెళ్ళిపోయిన వానకి ఆరిపోయిన అగ్గిరవ్వలతో మిళితమైన మట్టి 
లోంచి వస్తోన్న పొగ వాసన కొత్తగా ఉంది. ఇంతలో ఆదివాసులు వచ్చి వారి 
భాషలో పాటలు ప్రారంభించారు. వాతావరణం ఉత్సాహంగా ఉంది. మధ్యవయసు 
యువకుడొచ్చి మా బృందంలో అందర్నీ కూడా నిల్పోమని చెప్పి పాటందుకున్నాడు... 


“గావ్‌ చోడబ్‌ నహీ 
జంగిల్‌ చోడబ్‌ నహీ 
మాయ్‌ మాటీ చోడబ్‌ నహీ 
లడాయ్‌ చోడబ్‌ నహీ.... * 


దశాబ్దాలుగా ఒడిషా, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రూర్థండ్‌, బీహార్‌ వంటి అనేక 
రాష్ట్రాలలో విస్థాపనకి గురవుతున్న ప్రతీ గ్రామానికి మద్దతుగా ఉద్యమిస్తున్న ధిక్కార 
స్వరం అది. అతడే ఆ పాట సృష్టికర్త... 


అతడి పేరు భగవాన్లాస్‌ మాజి. 
ఆకాశానికి, భూమికీ మధ్య నిశీధితో నిశ్శబ్దంగా ఒప్పందం చేసుకున్న చుక్కల్ని 


24 భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 


కాలిబూడిదైపోయిన కట్టెల్లోంచి వంతులవారీగా వస్తోన్న దొంతర్లకొద్దీ వింత 
పొగల్ని జుర్రుకుంటూ... 


వర్షపు నీటితో చెమ్మగిల్లిన ఆ రాతినేల వందలాది గొంతుల సుస్వరాలతో 


ఆ ధాత్రిపై గడిపిన ఆనాటి రాత్రి మనస్సులో శాశ్వతంగా ముద్రించుకు 
పోయింది.! 

(ఆనాటి ఫొటోలు ఎవరైనా తీసారేమో తెలీదు. గావ్‌ చోడబ్‌ నహీ పాట 
యూ ట్యూబ్‌ లింక్‌ ఉంది. మేం కల్సిన భగవాన్‌ దాస్‌ మాజీకి కృతజ్ఞతలు తెలిపే 
వారు అది మలిచారు. తెలుగులో ఈ పాటకి ఒకట్రెండు అనువాదాలు వచ్చి, అవి 
ప్రచురించబడ్డాయి కూడా. 


అభివృద్ధి పేరిట ఇప్పుడు నల్లమల అటవీ ప్రాంతాన్ని కబళించే కుట్ర 
నడుస్తున్న సందర్భంగా Save ౫211200212 ఉద్యమానికి మద్దతుగా, ఈ చిన్న 
రైటప్‌.) 


భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 25 


వజ్రోత్సవ వేడుకల దిశగా 
వజ్రాయుధం! 


తెలంగాణ క్‌ పోరాటానికీ, కర్షక కార్మిక లోకానికి Er యుదం 
మద్దతుగా, ఖబద్డార్‌! ఖబడ్దార్‌! నైజాం పాదుషా హే! అంటో shh. 

గర్జించి 1949 లో అంటే కమ్యూనిస్టు మ్యానిఫెస్టో (1848) ప్రకటించబడిన సరిగ్గా 
వంద సంవత్సరాలకి ప్రచురించిన కవితా సంపుటి వజ్రాయుధం. డెబ్బై ఏళ్ళు 
నిండిన వజ్రాయుధం వజ్రోత్సవ వేడుకల వైపుగా సాగుతున్న సందర్భంగా ఈ 
సంక్షిప్త సమీక్ష “కళ ప్రజల చేతుల్లో అజేయ ఆయుధం” (Artis an invincible 
weapon in the hands of People) అనే కోట్‌ తో సో.సు. తెలంగాణ పోరాట 
యోధుడు రావి నారాయణరెడ్డిగారికి వజ్రాయుధాన్ని అంకిత మిచ్చారు. రాంషా 
(ప్రకాశికతో వెలువడ్డ వజ్రాయుధం నాటి పాలకుల నుండి నిర్భంధాన్ని ఎదుర్శొని 
నిషేదానికి గురైంది. వజ్రాయుధంలో 1. సమధర్శ్మం, 2. బానిసల దండయాత్ర, 
3. మలయా ప్రభంజనం ఉన్నాయి. గేయాలన్నీ ఆనాడు జనాదరణ పొందాయి. 


“తన చరిత్ర తనె పఠించి 

ఫక్కున నవ్వింది ధరణి 

తన గాథను తనె స్మరించి 

భోరున ఏడ్చింది ధరణి 

వృద్ధ జగతి సమాధి పై సమధర్మం ప్రభవించును 

నిద్దుర చీకటి వెలుపల వేకువ మెళకువ పుట్టును” (సమధర్మం) 
అంటూ ఆరంభించిన కవి లెనిన్‌ మహనీయుని “ధ్రవతార”గా పేర్కొంటూ, 


“ఓ లైన్సిన్‌...మా లెనిన్‌ 

నిరాశానలమ్మున పడి 

అణగారే మా ఎదలన్‌ 

నీ వచస్సుధా లహరిన్‌ 

ముంచిన మహనీయ లెనిన్‌” (ధ్రువతార) 


26 భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 


అంటారు. ఆ బాటలోనే ఖరార్నామా కవితలో, 


“జన్మెత్తిన మానవునకు 
జీవితమే పరమధనంబీ 
అయితే, అది ఒకమారే 
అతని కొసగబడిన వరం” 


అంటూ మానవ జీవన సోపానం స్పష్టపరుస్తారు. అందులోనే, 


“అర్పించెయ్‌ నీ రక్తం మనిషీ ! 
ని త్యాగం వృధా కాదు! 
నీ త్యాగం వృధా కాదు ! 


అనే పంక్తులు ప్రసిద్ది చెందాయ్‌. భగత్సింగ్‌, ఫ్యాక్టరీ, మౌనఘోష వంటి కవితలన్నీ 
నాడు విఖ్యాతి నొందాయ్‌. అయితే, వజ్రాయుధం నిషేదానికి గురైంది వీటివల్ల 
కాదు! “బానిసల దండయాత్ర” లో... 

“రెండు ప్రపంచాల మధ్య 

రెండు స్వభావాల మధ్య 

రెండే వర్గాల మధ్య 

సాగుతున్న సంఘర్షణ” 
అంటూ సమాజంలోని అసమానతల చిత్రాన్ని మొహంపగిలేట్టు చెప్పిన తర్వాత , 
అంతటితో ఆగకుండా, 

“అసుర వృద్ధ వృకోదరుల 

అంధకార జాత్యంధుల 

అభివృద్ధి నిరోధించు 

ధనస్వామ్య స్వార్థాలకు 

అభ్యర్థుల, ప్రతినిధుల 

ఏహ్యమాన రుజాగర్భ 

తిరోగామి లోకమొకటి. 


భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 27 


“ప్రజాతంత్ర యుగోద్భూత 
శాంతికాల దీపికలై, 
పీడితజన సందోహపు 
సందేశపు ప్రతిధ్వనులై, 
స్వాతంత్రాభ్యుదయాలకు 
శాంతిమయ వ్వవస్థకై 
పురోగామి లోకమొకటి” 
అంటూ ఊరుకోలేదు, అణగారిన ప్రజల పక్షాన గొంతెత్తి 


“ఒక వీరుడు మరణిస్తే 
వేలకొలది ప్రభవింతురు! 


ఒక నెత్తుటి బొట్టులోనె 

ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లు ! 

ఖబడ్దార్‌ ! ఖబడ్దార్‌ !! 
అని గర్జించి హెచ్చరించాడు. ఆనాటి పాలకులకే కాదు, ఏనాటి పాలకులకైనా 
సహించని అక్షరాగ్నులవి! అందుకే, వజ్రాయుధం నిషేదించబడి చారిత్రకంగా 
చిరస్మరణీయమైన విప్లవ గీతంగా వర్ధిల్లింది. ఆనాడు వేల, లక్షల సంఖ్యల్లోని 
ప్రజలు సభా, సమావేశాల్లో వజ్రాయుధ గీతాల్ని గొంతెత్తి పాడుకునేవారు. ఇక్కడో 
విషయం ప్రస్తావించాలి. వజ్రాయుధం మొదటి ముద్రణ పొందగానే నాటి విశాలాంధ్ర 
పత్రికలో సెట్టి ఈశ్వరరావు గారు సమీక్ష చేసారు. అంతేకాదు, ఆనాడు తన కవితా 
సంపుటి పై వచ్చిన విఘాతాపూరిత విమర్శలకి సమాధానంగా సోమసుందర్‌, 
1953 లో వచ్చిన కాహళి గీతాల (గంధ పీరికగా “ఇన్‌ డిఫెన్స్‌ ఆఫ్‌ వజ్రాయుధం” 
అనే వ్యాసం రాసారు. వజ్రాయుధాన్ని స్వర్ణోత్సవ స్కృత్యంకంగా 2012లో 
మొట్టమొదటి ముద్రణా ముఖచిత్రంతోపాటూ ఈ వ్యాసాన్ని కూడా చివర 
అనుబంధంగా చేరుస్తూ పాకెట్‌ బుక్‌ గా కళాకేళి తరపున వజ్రాయుధాన్ని 
ప్రచురించారు. ఆ సందర్భంగా నిర్వహించినదే బహుశా వజ్రాయుధం గురించిన 
చివరి సభ. 


కళని ప్రజానీకపు ఆయుధంగా గుర్తించిన సోమసుందర్‌, సారస్వత విజ్ఞానాన్ని, 
సామాజిక వాస్తవికతనూ ఎప్పటికప్పుడు సమీక్షించే సాహసికమైన కార్యక్రమాన్ని 
జీవితాంతం కొనసాగించారు. అందుకే 


28 భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 


“జానవద గేయాలు ఎప్పటికప్పుడు పుట్టి పెరిగి (శ్రమజీవుల నాలుకలపై 
(బ్రతుకుతున్నాయి. వాటిని సంపాదించి, ప్రచురించి వుణ్యం కట్టుకున్న దేవేంద్ర 
సత్యర్థి వంటి మహనీయుడు తెలుగుదేశం లో కూడా ఒకడున్నాడు. ఆయనే నేదునూరి 
గంగాధరం... ఈ మహోద్వ్యమాన్ని ప్రారంభించి తగిన నవాకారము, మదువు 
లేక కొడిగట్టిన గుండెలతో (బతుకుతున్నాడు. ” అంటారు సో.సు. (చూడు. దేశి 
సారస్వతము - సమాజ వాస్తవికత, డా. సోమసుందర్‌ ఆవంత్స, పేజీ - 76, 
కళాకేళి ప్రచురణలు). నేదునూరి మనకి దూరమై 50 ఏళ్ళు కావొస్తున్నది. ఈ 
క్రమంలో సో.సు. దూరదృష్టితో సూచించిన గంగాధరంగారి కృషిని సాంస్కృతికంగా 
కొనసాగించడం అవసరం. 


తుని సబ్‌ జైలులో ఉన్నప్పుడు 1948 లో, అంటే సరిగ్గా వజ్రాయుధాన్ని 
ప్రచురించడానికి ఏడాది ముందు క్రిస్టోఫర్‌ కాడ్వెల్‌ రాసిన “ఇల్యూజన్‌ అండ్‌ 
రియాలిటీ” ని మొదటిసారి చదివిన సో.సు. జీవితాంతం కవిత్వ తాత్వికునిగా, 
స్వాప్నిక భావుకుడిగానే బతికారు. ఆ గ్రంధాన్ని అనారోగ్యంతోనే అనువాదం చేశారు. 
సుమారు ఆరొందల పేజీల ఆ మహా గంథం ముద్రణకి ప్రచురణ సంస్థలేవీ 
ముందుకు రాకపోవడంతో తానే ప్రచురించారు. జార్జి థాంప్సన్‌ ప్రసిద్ధ గ్రంథం 
మార్చిజమూ - కవిత్వాన్ని (MarXisM And Poetry)ని కూడా తెలుగు చేసి 
రెండవ ముద్రణ వరవరరావు ముందుమాటతో సో.సు. ప్రచురించిన సంగతి 
మర్చిపోకూడదు. సో.సు. ఇంగ్లాండ్‌ వెళ్ళినప్పుడు థాంప్సన్‌ గార్నుండీ స్వయంగా 
అనుమతిపొంది ఆ గ్రంథాన్ని తెలుగు చేసారు. కవుల పాటిట బైబిల్‌ గా పేరొందిన 
“కవిత్వం కాలాతీత కాంతిరేఖ” మొదలుకొని, సో.సు. అనువదించిన కాద్వెల్‌ “భ్రాంతి 
- వాస్తవికత” వరకూ కళా సారస్వత చరిత్రపై సోమసుందర్‌ గారికి గల గాఢమైన 
అభినివేశం ప్రస్సుటమౌతుంది. వందకు పైబడి పుస్తకాలు రాసినప్పటికీ సోమసుందర్‌ 
అనగానే ఎవరికైనా చప్పున గురొచ్చేది వజ్రాయుధమే ! సోమసుందర్‌ గారితో 
ఎవరికెన్ని విభేధాలున్నాా ప్రజల పక్షాన నిలిచిన ఆయన అక్షరాలను ఈనాటి సాంఘిక 
రాజకీయ సంక్షోభాల నేపథ్యంలో సమానత్వం కోసం పాటుపడే అందరూ 
నెమరేసుకోవడం, ఆ స్ఫూర్తితో ఈనాటి పాలకుల అపసవ్య ధోరణులని ప్రశ్నించడం, 
నియంతృత్వాన్ని ఎదిరించి నిలవడమే వజ్రాయుధానికి మనం ఇచ్చే ఆత్మీయ 
నీరాజనం! ఆవంత్స సోమసుందర్‌కి ఇవ్వదగ్గ ఆచరణాత్మక నివాళి! 


(నవంబరు ౨ ఆదివారం, డా. ఆవంత్స సోమసుందర్‌ లిటరరీ (టున్ట్‌ 
ఆధ్వర్వంలో, తూ. గో జిల్లా విఠావురంలోని సూరరాయ విద్వానంద (గంథాలయంలో 
జరగనున్న సోమనుందర్‌ మూడవ వర్ధంతి సభని పురస్మరించుకొని) 


భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 29 


భారతదెశ పతనానికి ప్రధాన కారణం- కులం 


“ఆర్య మిత్రులారా! నా శక్తియుక్తులన్నీ పూర్తిగా వినియోగించాను. నా 
మనసంతా కేంద్రీకరించి కన్యాశుల్మాన్ని మధించాను. భారతదేశ పతనానికి దారితీసిన 
పది కారణాలను పేర్కొన్నాను. రకరకాల మూర్ధత్వాలను వివరించాను. బహుశా 
గిరీశం ఇచ్చిన ఉపన్యాస సారాంశం ఈ కారణాల మీదుగానే సాగిఉంటుందని 
నేను నమ్ముతున్నాను. నన్నునేను తెల్సుకున్న దానికంటే ఎక్కువగా గిరీశం అట్టుపుట్టు 
ఆనవాళ్ళన్ని గ్రహించానన్న విశ్వాసం నాకుంది. నా ఉపన్యాసం విన్న మీరు ఎన్నో 
విషయాలు కూలంకషంగా ఆలోచించి క్రమంగా గిరీశం గురించి మరి కొన్ని వివరాలు 
నాకు బోధించగలరని నమ్ముతున్నాను. నేను నిరంతర విద్యార్థినని మనవి చేస్తున్నాను. 
గిరీశంగారి పదకొండవ కారణం ఏమిటో నాకింకా స్ఫురించలేదన్నది సత్యం. ఏదో 
ఒక అనుమానంగా ఉండిపోయింది మనసులో స్పష్టపడలేదు. సెలవు.” 


మహాకవి గురజాడ అప్పారావుగారు రాసిన కన్యాశుల్మం నాటకంలో 
(ప్రధమాంకంలో గిరీశం వాడిన The eleven causes for the degeneration 
of India ను గూర్చి ౩ గంటలు పూనా డక్కన్‌ కాలేజీలో చదువుతున్నప్పుడు ఉ 
పన్యసించగా ప్రొఫెసర్లు ఢంగైపోవడం తదితర ఆసక్తికర అంశాలున్నాయి. ఐతే, 
ఈ విషయం కట్టమంచి రామలింగారెడ్డి గార్ని ఆలోచింపచేయడం, ఆయన ఆంధ్రా 
యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూడు ఉపన్యాసాలలో 1935 ఫిబ్రవరి 
16వ తేదిన రాజమండ్రి ట్రెయినింగ్‌ కాలేజీలో కళాప్రపూర్ణ బళ్ళారి రాఘవగారిచేత 
“గిరీశం ఉద్దాటించిన భారతదేశ పతనానికి పదకొండు కారణాలు” అనే విషయం 
గురించి 6 గంటల సుదీర్హ ఉపన్యాసం ఏర్పాటు చేయగా రాఘవగారు ఉ 
పన్యసించడం, ఆ అద్భుతమైన ప్రసంగ పాఠాన్ని ముద్రించాల్సిందిగా కట్టమంచి 
వారు యూనివర్సిటీ ప్రచురణ శాఖకి సిఫార్సు చేయడం, దానిని వారు పెడచెవిన 
పెట్టడం, దాని కోసం జనమంచి కామేశ్వరరావుగారు సల్పిన అన్వేషణ, చివరికది 
ఫలించి “త్రివేణి” పత్రికలో ప్రచురించబడిన ఆ వ్యాసాన్ని జానమద్ధిహనుమచ్చాగస్రి 
గారు గాలించి తీసి కడప నుండి పంపగా దానిని అనువదించిన ఆవంత్స 
సోమసుందర్‌గారు ఈ వివరాలన్ని పేర్కొంటూ ఆ వ్యాస లభ్యతకి ప్రధాన 
కారకులయిన జనమంచి కామేశ్వరరావు, జానమద్ది హనుమచ్చాస్తిలకు ఆ అనువాద 
పత్రాన్ని అంకితమిచ్చారు. 60 పేజీల ఈ గ్రంథాన్ని మొదట విశాలాంధ్ర వారు 
1994లో ప్రచురించగా, అనేక పునర్ముద్రణలు పొందింది. చివరగా కళాకేళి 


30 భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 


పబ్లికేషన్స్‌ తరపున 2012లో ప్రచురించారు. ఈ వ్యాసంలో ఇచ్చిన మొదటి పేరా 
ఆ [గ్రంథంలో రాఘవగారు ఉపన్యాసాన్ని ముగిస్తూ అన్న మాటలు. 


తన ఉపన్యాసంలో రాఘవగారు 1) ధన వ్యయం, 2) కాలం వ్యర్థం చేయడం 
83) కళాప్రజ్ఞల్ని వ్యర్థం చేయడం 4) మేధోశక్తిని వ్యర్థం చేయడం 5) ఆవేశాలను 
దుబారా చేయడం 6) అపాత్రదానం ద్వారా వితరణ గుణం నిరుపయోగం కావడం 
7) యువశక్తుల అస్తిత్వాన్ని వ్యర్థం చేయడం 8) ఉచ్వాస నిశ్వాసాలని నిరుపయోగ 
పరచడం 9) సార్వత్రికంగా భౌతిక శక్తులను నిరుపయోగపర్చడం 10) సుఖ 
సంతోషాల గ్రహింపు లేకపోవడం(?) గా పేర్కొన్నారు. చివరగా ముగిస్తూ పదకొండవ 
కారణం ఏమిటో తనకు తట్టలేదని సెలవిచ్చారు. ఇదీ ఈ నా వ్యాసానికి నేపధ్యం. 


“నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినందుకు నా మిత్రుడు నన్ను తప్పు 
పట్టేవాడు. బ్రాహ్మణుడిగా పుట్టడం వల్లనే నేను నటించగలుగుతున్నాననేవాడు. 
“'బ్రాహ్మడికి నిత్యజీవితంలో నటనే ప్రధానవృత్తి కనుక నీ నటనా కౌశలం బాతుపిల్ల 
నీటికి ఎగపొడవడంలా సాగుతోంది” అనేవాడు. 


'అదేలాగో వివరించు”! అనేవాడిని. దానికతను బ్రాహ్మణ పిల్లలు పసితనం 
నుంచీ దొంగ నటన చేయటానికే అలవాటు పడతారు. ఉదరం కోసం 
సంధ్యావందనం చేస్తున్నట్లు నటిస్తారు. బ్రాహ్మణ కుర్రాళ్ళు ముప్పొద్దులా నటిస్తే 
తప్ప భుక్తి గడవదు! అంటూ వాదించి నన్ను చిత్తుచేసేవాడంటారు బళ్ళారి 
రాఘవగారు. ఐతే ఈ బుద్ధిని మతతత్వాలు భారతీయ యువ హృదయాలను 
శాశ్వతంగా బలహీన పరిచారంటారాయన. 


ఇంకా విద్యావిధానం మొదలుకుని వివిధ విషయాలపై రాఘవగారు 
చర్చించడం జరిగింది. ఆయితే, ప్రసంగం మొత్తంలో అసంతృప్తి అనిపించిన రెండు 
(ప్రధాన విషయాలు నాకు తోచాయి. మొదటిది, వర్ణవ్యవస్థ కారణంగా సమాజంలో 
నెలకొన్న వివక్షకి సంబంధించినదైతే, రెండోది లింగ సమానత్వం (పోనీ ఆనాటికి 
స్త్రీ-పురుష సమానత్వానికి) సంబంధించినది. ఈ రెండు విషయాల గురించి 
రాఘవగారికి కచ్చితంగా అవగాహన ఉండాలి. మొదటి అంశం మీద చూచాయగా 
వెలుగు ప్రసరించాలనుకున్నారు కనుక బ్రాహ్మణ కుర్రాళ్ళ గురించి మిత్రుడి 
అభిప్రాయాన్ని చెప్పారు. ఇక ఆయనకు పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టిన 
నాటక రంగానికి సంబంధించి, నాటకాల్లో స్రీ పాత్రని స్త్రీలే ధరించాలనే (మొదట్లో 
స్త్రీల పాత్రలు పురుషులు ధరించేవారట) విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోగలిగారు. 


భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 31 


అణగారిన వర్గాలు దళిత బహుజన మైనారిటీల స్పృహ ఆనాటి సమాజానికి 
ఉండే అవకాశం లేదు. అయితే అప్పుడప్పుడే దేశంలో జరుగుతున్న పరిణామాలు 
బొత్తిగా తెలియకుండాపోయే అవకాశం కూడా లేదు. “1897లో కన్యాశుల్మ ప్రతిని 
అతికష్టం మీద సంపాదించి అనేక సవరణాత్మక వివరణలతో 1969లో ప్రచురించిన 
బంగోరే మహనీయుని కృషి గురించి కూడా సోసు రచన పొత్తంలో చెప్తూ “1821 
లో పూనాలో ఒక కళాశాల స్థాపించబడింది. పూనా డెక్కన్‌కాలేజీ అదేనో కాదో 
తెలియదు. ఇన్ని నగరాలుండగా గిరీశం ఒక్క పూనా ప్రస్తావన ఎందుకు తెచ్చినట్లు? 
పూనా ప్రసక్తి మరో రెండు సార్లు ముందు ముందు వస్తుంది. ఇది లోతుగా 
పరిశీలించవలసిన విషయం అన్నాడు బంగోరే” అంటారు. దేశంలో బ్రాహ్మణాధిక్యత 
కల ప్రధాన నగరాల్లో పూణే ఒకటి. అయితే ఆసక్తికర విషయం ఏమిటంటే 
దాదాపు అదే కాలంలో మహాత్మా జ్యోతిబాపూలే, సావి త్రీభాయిపూలే, ఫాతిమాషేక్‌ల 
తిరుగుబాటు పూణే కేంద్రంగానే మొదలైంది. బహుజనుల కోసం, ముఖ్యంగా స్త్రీల 
కొరకు పూలే దంపతులు ఆ రోజుల్లో చేసిన కృషి దేశవ్యాప్త చర్చకు దారితీసిన 
నేపధ్యంలో 1920 ప్రాంతంలోనే సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా 
ఆంధ్రదేశంలో అస్పృశ్యత నివారణ సమావేశాలు, కులాంతర భోజనాలు, విసృతంగా 
జరిగాయి. ఆ మాటకొస్తే అప్పటికి దశాబ్దాల ముందే మామిడి వెంకయ్య మొదలుకుని 
సూర్యదేవర రాఘవయ్యచౌదరి వరకు బ్రాహ్మణత్వంపై తిరుగుబాటు చేసినవారెందరో 
ఉన్నారు. అప్పటికే స్త్రీ స్వేచ్చకి సంబంధించిన చర్చ జరుగుతుండగా, గురజాడకి 
తెలియదంటే అనుకోవచ్చుగాని రాఘవగారు కూడా ఆ విషయం ప్రస్తావించకపోవడం 
విడ్డూరం! కందుకూరి వీరేశలింగం గారు గతించిన పదహారేళ్ళకు రాఘవగారు 
రాజమహేంద్రవరంలో చేసిన ఉపన్యాసంలో కూడా కులగజ్జిని విమర్శించకపోవడం 
ఒక ఆశ్చర్యమైతే ఆ ఉపన్యాసాన్ని సంపాదించి దాదాపు 60 సం॥రాల తర్వాత 
ప్రచురించిన, అనువదించిన అభ్యుదయవాదులకి కూడా ఆ పదకొండు కారణాల్లో 
కులతత్వం లేకపోవడం తప్పనిపించలేదు! 


ఆసక్తికర విషయం ఏమంటే సరిగ్గా 1935లోనే జాత్‌పాత్‌ తోడక్‌ మండలి 
ఆహ్వానం మేరకు డా॥బి.ఆర్‌.అంబేద్మర్‌ తయారు చేసుకున్న ఉపన్యాసం 
వివాదాస్పదమై మొత్తంగా ఆ కార్యక్రమం రద్దు కావడం, అంబేద్మర్‌ తన ఉపన్యాసాన్ని 
1936లో గ్రంథంగా ప్రచురించడం, అదే “'కులనిర్మూలని కోసం పనిచేసే ప్రతి 
కార్యకర్తకీ హ్యాండ్‌బుక్‌గా పరిగణించేంత అద్వితీయ (గ్రంథంగా పేరొందడం!. 
గురజాడ కాలం నాటికే పూలే “గులాంగిరి” బ్రాహ్మణాధిక్యతపై తిరుగుబాటు 


32 భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 


ప్రకటించింది. యాదృచ్చికమే అయినా డా॥బి. ఆర్‌. అంబేద్మర్‌, బళ్ళారి రాఘవ 
ఇరువురి ప్రసంగాలు నిర్ధిష్టమైన అంశం గురించి రూపొందించుకున్నవే కానీ బళ్ళారి 
రాఘవగారూ, కట్టమంచి రామలింగారెడ్డిగారు, జనమంచి కామేశ్వరరావుగారు, 
జానమద్ది హనుమచ్చాగస్రిగారు, ఆవంత్స సోమసుందర్‌గారు ఇంకా నాటినుండి 
ఈ ప్రసంగాన్ని నెత్తికెత్తుకున్నవారు, స్వతంత్రంగా ఈ విషయం మీద ఇప్పటికే 
రాసినవారూ సామాజిక మాధ్యమాల్లో దీని గురించి రాసినవారూ ఎవరూ గిరీశం 
ఉద్దాటించింది పదకొండు కారణాలనే వాక్యమైతే రాఘవగారు మాట్లాడింది పదే 
కదా అని ప్రశ్నించిన పాపాన పోలేదు. పోకపోగా, ప్రచురణ కర్తలు మొదలుకొని 
పరిశోధకుల వరకూ నాటి నుండి నేటి వరకూ రోజురోజుకీ పెట్రేగిపోతోన్న కులగజ్జిని 
గురించిన కారణం వాటిల్లో లేదనే గ్రహింపు కూడా లేదు. “హిందూ సమాజానికి 
ఆధిపత్యం వహిస్తున్న బ్రాహ్మణులు తమ వర్గ ప్రయోజనాల కోసమే తప్ప మొత్తం 
ప్రజల యోగక్షేమాలను గురించి ఆలోచించలేదు అన్నారు అంబేద్కర్‌. ఈ దురదృష్టం 
ఇంకా కొనసాగుతూనే ఉంది” అంటారు బోయి భీమన్నగారు 'కులనిర్మూలని తెలుగు 
అనువాదం అయిదో ముద్రణకి రాసిన ముందు మాటలో. బహుశా ఈ విషయంలో 
అది నిజమేనేమో అనిపిస్తోంది. 


కులతత్వం గురించి కనీస ప్రస్తావన లేకుండా, అణగారిన వర్గాల ప్రజల 
పక్షం కాకుండా కళా, సాంస్కృతిక రంగాలకి చెందిన మేధావిగా రాఘవగారి ఉ 
పన్యాసం వినయపూర్వకమైనదే కావొచ్చు కానీ కమ్యూనిస్టు కవులుగా, రచయితలుగా 
పేరొందిన ఉద్ధండులకి కూడా గిరీశం వక్కాణించిన కారణాల్లో సమానత్వం 
గురించిన స్పృహ గోచరించలేదు! ప్రపంచ పీడితుల పక్షాన మార్స్‌ ఎంగెల్స్‌లు 
కమ్యూనిస్టు ప్రణాళిక ప్రకటించిన కాలంలోనే భారతదేశంలో బ్రిటీష్‌ వారిపై 
పోరాటంతో పాటూ కులోన్మాదంపై కూడా పోరాటం జరుగుతూ ఉంది. బెంగాల్‌, 
మహారాష్ట్ర కేరళ, తమిళనాడు ఇంకా ఉత్తరాదిన ఉద్యమాలు ఊపందుకుంటున్న 
దశ అది. గురజాడ మీద ముద్రలు వేయలేం. ఆయన పరిమితులు ఆయనకున్నాయి. 
నా ఆరోపణ ఎవరి మీదనేది స్పష్టమే! అనుసరించడం తప్పితే స్వతంత్రంగా 
ఆలోచించడం రాని సోకాల్డ్‌ ఉద్యమకారులకి ఇన్ని దశాబ్దాలలో “కులం” అనేది 
అసలొక సమస్యగా కనబడకపోవడం వింతే! 


భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 33 


నిజానికి బళ్ళారి రాఘవగారిది ఎంత గొప్ప ప్రసంగమయినా అది గురజాడ 
చెప్పించిన గిరీశం ఉద్దాటించిన మూలం కాదు. అసలు పదకొండు కారణాల 
ప్రసంగం ఏనాటికైనా బయటపడితే అప్పుడు మాత్రమే దీంతో పోల్చి చూడగలం. 
'పూర్రిచ్చర్డ్‌ లాగా దీని ఆనుపానులు కూడా ఎప్పటికైనా తేల్చగలిగితేనే తెలుగు 
పరిశోధన నిలబడుతుంది. ఇక వ్యక్తిగతంగా రాఘవగారి ఉపన్యాసంలో ఎక్కువశాతం 
వ్యర్థత గురించి ప్రసంగించారు. కులీన కుటుంబాల నేపద్యం నుండి వచ్చిన 
బుద్ధిజీవుల పరిమితి అర్ధం చేసుకోడానికి ఇది తోడ్పడుతుంది. అలాగే, నాటి 
రాజమహేంద్రవరం బ్రాహ్మణాధిక్యతకి పుట్టినిల్లు. ఏ కారణాల చేతనైతే కన్యాశు 
ల్మం నాటక రచనలో మహానుభావుడు గురజాడ కొన్ని పరిమితులు విధించుకున్నాడో, 
బహుశా అవే కారణాలతో బళ్ళారి రాఘవ తన ప్రసంగానికి కూడా పరిమితులు 
విధించుకునుండుంటారని నా అభిప్రాయం. విజయనగరం, రాజమహేంద్రవరం 
రెండూ అగ్రహారాధిపత్య ప్రాంతాలే! రాఘవగారి ప్రసంగాన్ని పూర్వపరం చేసే 
పూనా డెక్కను కాలేజీ ఉపన్యాస వివరాలు త్వరలో లభించగలవని ఆశిద్దాం. అయితే, 
90వ దశకంలో రాఘవగారి ప్రసంగాన్ని అనువదించే సందర్భంలో ఆనంత్స 
సోమసుందర్‌కి గానీ విశాలాంధ్ర వారికి కానీ ఈ ప్రశ్నలు రాకపోవడంలో గల 
మతలబు ఏమిటో నాకైతే అర్థం కాలేదు. నాటకీయ భావనే అయినప్పటికీ 
రాఘవగారికి తట్టని ఆ ఒక్క అంశం, భారతీయ సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న 
కులం అని, దానికి అంబేద్మర్‌ 'కులనిర్మూలనిలో ఉద్దాటించిన పరిష్కారమే శరణ్యమనీ 
నేను నమ్ముతున్నాను. 


వ్యక్తిగతంగా రాఘవగారూ ఇంకా సోసు గార్ల కృషి మీద నాకు గౌరవభావమే 
ఉన్నది. అయినప్పటికీ చారిత్రక విషయాన్ని మదింపు వేసేప్పుడు ఇష్టాయిష్టాలకు 
తావు లేదు. 1985 కాలం అంటే తెలుగు సమాజంలో అభ్యుదయ, ప్రగతిశీల 
కమ్యూనిస్టు భావనలు మొగ్గతొడుగుతున్నాయి, నాటికి ఈ ఉపన్యాసం గొప్పదే 
కావొచ్చును, ఆయన పేరొన్న అంశాలన్నీ ఉపయోగకరమైనవే అవ్వొచ్చును. 
అయినప్పటికీ భారతీయ వ్యవస్థలోని కుల అసమానతనొక సమస్యగా గుర్తించని 
ఆ ప్రసంగాన్ని అంత గొప్పదిగా నేనైతే భావించలేను. వ్యర్థం చేయాలంటే ఏదయినా 
కలిగి ఉండాలి. అలా ఉన్నవాళ్ళే వ్యర్థం చేయగలరు. కాన రాఘవగారి ప్రసంగం 
అలాంటి కలిగినవాళ్ళ కోసం ఉద్దేశించింది తప్పితే, అసలు వ్యర్థం కాదుకదా 


34 భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 


అవసరాలకి కూడా లేనివాళ్ళ కోసం ఉద్దేశించబడింది కాదు! కాల్చనికంగానే 
అయినప్పటికీ ఆనాటికే ఆకలి, అసమానతలు, నిరుద్యోగం, కులతత్వం, మతోన్మాదం, 
స్త్రీల మీదా, చిన్నపిల్లలు వృద్దుల మీద వివక్ష వ్యసనాలు, మూఢనమ్మకాలు తదితర 
సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ వస్తువ్యామోహం, గొప్పలు చెప్పుకోవడం, 
విద్యావిధానం, కళా సారస్వతం మొదలైవి కూడా నేటికీ సమస్యలే నా దృష్టిలో. 
గురజాడ గిరీశం చేత మానవాళి తన భవిష్యత్తు సారవంతంగా రూపొందించడానికి 
కావాల్సిన అంశాలకి అడ్డుపడే సమస్యల్ని ఏతరానికా తరం, ఏ సమాజానికా సమాజం 
సమిష్టిగా తేల్చుకొని వాటి పరిష్కారం దిశగా ముందుకు సాగాల్సిన ఒక పట్టికను 
రూపొందించే క్రమంలో భాగంగానే పదకొండు కారణాలని చెప్పి వదిలేసాడనిపిస్తుంది 

ఆ రకంగా చూసినప్పుడు వర్తమాన వ్యవస్థలో “కులం” ఒక ఆధిపత్య 
సాంస్కృతిక రూపంగా నిర్వహిస్తున్న పాత్రను విస్మరించలేం. ఈ రోజు ప్రతీ రాజకీయ 
పార్టీకీ, ప్రజాసంఘానికి అనుబంధంగా కులశాఖలున్నాయి. అందరూ కులపట్టింపు 
లేదనే చెబుతారు. కులం కనుమరుగు అయిపోయిందని మభ్య పెడతారు. ఐనా, 
భయంకరంగా విస్తరిస్తున్న కులతత్వం, పురుషాధిపత్యం కనిపిస్తూనే ఉంటాయి. 
సమసమాజం కొరకు పనిచేస్తున్నామనే వామపక్ష పార్టీలతో మొదలెడితే అంబేద్కర్‌ 
ఆశయాల కోసం పాటుపడుతున్నామనే పక్షాలు కూడా కులనిర్మూలన కోసం ఎంత 
స్థాయిలో పాటుపడుతున్నాయనేదో ప్రశ్న ఈ పేర్శొన్న పార్టీలకి, సంమాలకి 
కులాంతర వివాహాల శాఖాలు లేవు. అసలు ఈనాటికీ దేశం మొత్తం మీద కులాంతర, 
మతాంతర వివాహాల శాతం తెలిస్తే బుర్ర తిరిగి పోతుంది. అంతెందుకు? ఒక్క 
మహారాష్ట్ర ఇంకా రెండు మూడు చోట్ల తప్ప కులాంతర వివాహ వేదికలు లేవంటే 
నమ్మగలమా? కొండకచో జరిగే ప్రేమ వివాహాలు, కులాంతర వివాహాల్లో కూడా 
అధిపత్యశక్తులు తెగబడి చేసే హత్యలు, దాడులు, ఆయా జంటలపై అన్ని వైపుల 
నుండి చేసే నిశ్శబ్ద అత్యాచారాలు, సాంఘిక - సాంస్కృతిక వివక్ష ఇంకా సమాజంలో 
పెద్దఎత్తున అమలౌతున్నాయి. అభ్యుదయ బోర్డు తగిలించుకున్న వాదులు సైతం 
ఈ రకమైన జంటలకి మద్ధతివ్వడం మినహా సొంతిళ్ళ దగ్గరకొచ్చేటప్పటికి వెనక్కి 
తగ్గుతున్నారు. ప్రత్యామ్నాయ సంస్కృతి నిర్మాణం దిశగా ఈ ప్రయత్నాలు సాగాల్సిన 
తరుణంలో మనమున్నాం. ఈ క్రమంలో “భారతదేశ పతనానికి ప్రధాన కారణం 


భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 35 


- కులం” అని గుర్తించడానికి, కుల అసమానతలకి వ్యతిరేకంగా కులనిర్మూలన 
కోసం నిజాయితీగా పాటుపడటానికి అన్ని శ్రేణులనుండి ముందుకు రావడమే 
నిజమయిన సామాజిక మార్పుకి ముఖ్య భూమికని నా అభిప్రాయం. “కుల నిర్మూలన 
చాలా మహత్తరమైన పని. చాలా వరకు అసాధ్యమైన పని కూడా కావచ్చు. 
హిందువులు తమ సామాజిక వ్యవస్థను పరమ పవిత్రంగా భావిస్తారు. కులానికి 
దైవిక ప్రాతిపదికను ఆపాదిస్తారు. అందువల్ల కులాన్ని నిర్మూలించాలంటే దానికి 
ఆధారంగా కల్పించబడ్డ దైవికతను, పవిత్రతను ముందు నిర్మూలించవలసి ఉంది. 
అంటే శాస్త్రాల యొక్క వేదాల యొక్క అధికారాన్ని నిర్మూలించవలసి ఉందన్నమాట”. 
డా॥బి. ఆర్‌. అంబేద్మర్‌ చెప్పిన ఈ వాక్కులు కులనిర్మూలనా కార్యకర్తలకి శిరోధార్యాలు! 
అంబేద్మర్‌, రాఘవగార్ల ఉపన్యాసాలు రెండూ 85 సం॥రాల క్రితంవి. రాఘవగారికి 
తోచని, అటు తర్వాత అభ్యుదయవాదులు విస్మరించిన “కులం” తత్సంబంధ 
అసమానతలు, వివక్షతల పై ఇప్పటికైనా దృష్టి సారించి నిబద్దతగా అన్ని రూపాల్లో, 
భిన్న మార్గాల్లో పోరాడటమే కులనిర్మూలనకి ఏకైక మార్గం. అదే అంబేద్మర్‌కైనా, 
గురజాడకైనా మనం ఇవ్వదగ్గ ఆచరణాత్మక నివాళీ. 


నవంబర్‌ 28, మహాత్మా జోతిబా ఫూలే వర్ధంతిని 
నవంబర్‌ 80, మహాకవి గురజాడ వర్ధంతిని 
డిసెంబర్‌ 6, బి.ఆర్‌. అంబేద్కర్‌ వర్ధంతిని పురస్కరించుకుని... 
ఆధార [గ్రంథాలు : 
1. గురజాడ రచనలు, కన్యాశుల్మం (మలికూర్చు 1909), విశాలాంధ్ర పబ్లిషింగిహెస్‌, 
సంపాదకుడు : శెట్టి ఈశ్వరరావు, జనవరి - 1994. 


2, భారతదేశ పతనానికి 11 కారణాలు, ఆంగ్లోపన్యాసం : బళ్ళారి టి.రాఘవ, 
అనువాదం : డా॥ ఆవంత్స సోమసుందర్‌, ప్రథమ ముద్రణ - జూన్‌ 1994 
(విశాలాంధ్ర), చివరి ముద్రణ : 2012 (కళాకేలి). 


3. కుల నిర్మూలన, డా॥ బి.ఆర్‌. అంబేద్మర్‌, అనువాదం : బోయి భీమన్న 
హెచ్‌.బి.టి. ప్రచురణ - 2013. 


36 భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 


కులాంతర-మతా౦తర, సమత, మమత, 
మానవతావాద వన మహోత్సవాలు జరుపుకుందాం... 


మిత్రులారా... 


సంస్కృతి ఆహారంతో ఆరంభమౌతుంది. సచేతన సంస్కృతి ఆచరణలో 
వెల్లడౌతుంది. ప్రజా సంస్కృతిని ప్రత్యామ్నాయ నిర్మాణంగా బలోపేతం చేసుకోవాల్సిన 
అవసరం ఉంది. వన భోజనాల హడావుడి మొదలవబోతోంది. కొద్దిమంది మిత్రులు 
కూడా “సమతా వన మహోత్సవం” పేరిట ప్రత్యామ్నాయ సాంస్కృతిక కార్యక్రమంగా 
వన భోజనాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఈ క్రమంలో నాకనిపించిన కొన్ని 
అభిప్రాయాలు పంచుకోవాలనుకుంటున్నాను. 


సహపంక్తి భోజనాలే ఉద్యమంగా అమలైన కాలం ఉంది. పల్నాటి 
బ్రహ్మనాయుడి చేపకూటి సిద్ధాంతం వరకూ పేచీ లేదుగానీ నాగమ్మని ద్రోహిగా 
చిత్రించే ఆ మినీ మహాభారతాన్ని ఎంతదాకా తీసుకోవచ్చో ఒక పరిమితి ఉండాలని 
నా అభిప్రాయం. పురుషులు రాసిన పురాణాలు, చరిత్రలు అన్నీ పురుష దృష్టి 
కోణాన్నే ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఏ భోజనాలైనా స్త్రీల పాత్ర కచ్చితంగా ఉంటుంది. 
సంఘసంస్కర్తలుగా , ఉద్యమకారులు గా పురుషుల పేల్లే రావడానికి నాటి నుండి 
నేటిదాకా అన్ని ఉద్యమాల్లోనూ అంతర్లీనంగా కొనసాగుతున్న పురుషాధిక్యత కూడా 
ముఖ్య కారణం. 


అలాగే, భోజనాల కార్యక్రమం నిర్వహణ, వచ్చేవారిలో కూడా కొన్ని కులాలు, 
మతాల వారికే ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. తెల్సి చేసినా, తెలియక చేసినా 
ఇలాంటి వాటి వల్ల ఒక అభిప్రాయం ప్రజల్లోనూ, అణగారిన వర్గాల వారిలోనూ 
ఏర్పడుతుంది. ఉదాహరణకు స్థానికంగా ఇలా కులాంతర మతాంతర వనభోజనాలు 
ఘనంగా జరిపామని చెప్పిన నిర్వాహకులని నేనడిగాను, ముస్లిం మిత్రులెంతమంది 
వచ్చారనీ... ఒక్కరు కూడా పాల్లోలేదన్నాడు. అసలు మీరు ఆహ్వానించారా అనడిగితే 
నీళ్ళు నమిలాడు. 


మరో తంతు, భోజన పదార్ధాలు. అత్యధికంగా అన్నం రెండు కూరలు, 
తీపి పదార్థం, పప్పు, పులుసు, పచ్చడి పెరుగు. నలుగురితో కలిసినప్పుడు సంతోషాన్ని 
పంచుకునేందుకు సాధారణంగా అమలయ్యే మెనూ ఇది. దౌర్భాగ్యం ఏమిటంటే, 


భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 37 


దీనికి బ్రహ్మణ మెనూ అని పేరు పెడితే నొచ్చుకుంటారు గానీ భిన్నమైన 
ఆహారాభిరుచుల్ని, ఆహారం స్వీకరించే విధానాల్ని ఆహ్వానించే పద్ధతి లేకపోవడం 
బ్రాహ్మణాధిక్యత కాదా..వనాల్లో భోజనం చేసేప్పుడు నచ్చినవాళ్ళు భీఫో, ఫోర్కో 
పెట్టుకోకూడదనే నియమం లేదు. అభ్యుదయ వాదులుగా చలామణీ అయ్యేవారిలో 
సైతం ఇవి తినేవారిని అంతర్గతంగా అసహ్యించుకోవడమనే రోగం ఉంది. ఇవి 
చాలా అతి అని (భ్రమ పడే “శాఖా” హార ( అంటే వీళ్ళేమీ ఆకులూ, అలమలూ 
తినరు , మాంసం లేకుండా మాంఛి రుచుల కోసం తాపత్రయపడేవారు) కూడా 
వారి అభ్యుదయాన్ని వారి కంచం వరకే కాపాడుకుంటారు. ఉదాహరణకు అత్యంత 
ప్రియ మిత్రులు లేదా స్నేహితులు సైతం ఇలాంటి సంధర్భాల్లో కూడా ఎవరి 
కంచం, ఎవరి విస్తరి వాళ్ళదే తరహాలో వ్యవహరించకుండా ఇద్దరు ముగ్గురు కల్సి 
ఒకే విస్తట్లో తినడానికి ఎందుకు సిద్ధం కారనేదో ప్రశ్న. ఆదివాసీల సాంప్రదాయం 
చూస్తే ఆశ్చర్యమేస్తుంది. తన పర అనే తేడాల్లేకుండా వాళ్ళతో సమంగా 
కూర్చోబెట్టుకుని ఆహారం పెట్టే పద్ధతేకాదు, మొత్తం అందరకీ కలిపిపెట్టే పద్ధతి 
కూడా ఈనాటికీ నేను చూసాను. ఇంట్లో పిల్లలకి కలిపి పెట్టడాన్ని ఇష్టపడే మనం, 
ఇలాంటి కార్యక్రమాల్లోనైనా పిల్లలందరకీ కలిసి, పంచుకుతినే అవకాశం 
ఇస్తున్నామా? ఖరీదైన, రుచికరమైన, విలాసవంతమైన పదార్ధాలు వీలైనంత ఎక్కువ 
పరిమాణంలో తినడం వనభోజనాల ఉద్దేశం కాదనీ, ఆహారం విలువని , అది 
అందరకీ చేరే క్రమాన్ని జీర్ణించుకుని కావల్సినంతవరకే పెట్టుకునీ, దానిని సమిష్టిగా 
పంచుకు తినడమే సంతోషమనీ, రుచి మనసుకు సంబంధించిన అంశమేకానీ 
దానికోసం వెంపర్లాడక్కరలేదనే చర్చ దిశగా సాగుతున్నామా? 


మరో మఖ్య విషయం ప్రస్తావించాలి. వనభోజనాలే కాదు ఈ రోజు అన్ని 
రకాల భోజనాల్లోనూ ఆహార దుబారా మితిమీరుతోంది. తృప్తికరమైన భోజనానికి 
పదార్దాల సంఖ్యతో సంబంధం లేదు. గొప్ప కోసం లెక్కకుమిక్షిలి ఆహార పదార్థాలను 
కుప్పలు తెప్పలుగా తయారు చేసి వృధా చేయడం అమానుషం. అలాగే వన 
భోజనాలు కేవలం 67616 కావు. మన ముస్తాబుల్సీీ బట్టల్నీ, సిద్ధాంతాల్నీ, ఉప 
న్యాసాల్నీ (ఇలాంటి వ్యాసాలను కూడా) ప్రదర్శించుకునే ప్రదేశాలు కారాదు. కొత్త 
విషయాలు, సరికొత్త స్నేహాలు, ఉల్లాసపూరిత వాతావరణం, 1642064013, 


38 భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 


చైతన్యవంతమైన సంక్షిప్త ప్రసంగాలు, పరిచయాలు ఉంటే మళ్ళీ ఎప్పుడెప్పుడా 
అని ఎదురు చూసేలా ఉండాలి. ఉదాహరణకు అసలు వనాలే తరిగిపోతున్న 
పరిస్థితి దాపురించడం గురించో, కులమతాతీతంగా జరగాల్సిన వన భోజనాలు 
కుల భోజనాలుగా, ధన భోజనాలుగా వర్ణ, పార్టీ భోజనాలుగా మారిన క్రమాన్ని 
రెండేసి నిమిషాలపాటు చెప్పమనో, రాయమనో అందర్నీ అడగొచ్చు. ఆసక్తి 
ఉండాలే కానీ సమతనీ, మమతనీ పెంచే ఆటపాటలకి కొదవ లేదు. 


స్వాతంత్రోద్యమ కాలానికి చాలా ముందే దేశంలో కులాంతర వివాహాలు, 
సహపంక్తి భోజనాలు సంస్మరణోద్యమాలుగా అమలయ్యాయి. 1873 , అంటే 
సత్యశోధక్‌ సమాజాన్ని స్థాపించిన సంవత్సరంలోనే మహాత్మా ఫూలే సహపంక్తి 
భోజనాలు ఏర్పాటు చేసారు. సంత్‌ గాడ్లే బాబా కూడా సహపంక్తి భోజనాలు అనేక 
చోట్ల నిర్వహించారు. భారతీయ సమాజంలో బౌద్దానంతరం అంతటి విప్లవాత్మక 
పాత్ర నిర్వహించిన భక్తి ఉద్యమం ప్రధానంగా సహపంక్తి భోజనాలని ప్రచారోద్యమ 
మార్గంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. 


మహాత్మాగాంధీ దీనిని గ్రహించాడు కనుకనే సామాన్య ప్రజల సాంస్కృతిక 
వికాసానికి ఆహారాన్ని ఒక ఆయుధంగా మల్బుకున్నాడు. ప్రపంచంలో మొట్టమొదటి 
నాస్తిక కేంద్రం స్థాపించిన గోరా గారైతే సహపంక్తి భోజనాల విషయంలో మరింత 
రాడికల్‌. ఆవు, పంది మాంసాలని కచ్చితంగా అంతా భుజించాలనే నియమం 
పెట్టి అనేకమందిని దూరం చేసుకున్న సంఘటనలు సైతం ఉన్నాయి. నాకు తెలిసీ 
ఇంత అతివాద ధోరణి సాంస్కృతికంగా పెరియార్‌ ద్రావిడ ఉద్యమంలో మాత్రమే 
మళ్ళీ కనిపిస్తుంది. 

ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కేరళ సమతా తత్వవేత్త 
నారాయణగురు ప్రభావంతో సహోదర అయ్యప్పన్‌ 1917 లో నిర్వహించిన 
సహపంక్తి భోజనాలు ఒకానొక చారిత్రక మలుపుకి కారణమయ్యాయ్‌. “ఒకే దేవుడు, 
ఒకే మతం, ఒకే కులం..” అన్న నారాయణ గురు స్పూర్తితో , * దేవుడు లేడు, 
మతం లేదు, కులం లేదు..” అని అయ్యప్పన్‌ బహిరంగంగా ప్రకటించడమేకాక 
అభ్యుదయ భావాలు కలిగిన యువతలో సహపంక్తి భోజనాలు నిర్వహించాడు. 


భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 39 


అందుకోసం ఆనాడు ఆ బృందం స్థాపించిన “సహోదరన్‌” తొలి హేతువాద 
పత్రికగా పేర్కొంటారు. ఈ రోజు దేశంలోనే చైతన్యవంతంగా పనిచేస్తున్న కేరళ 
యుక్తివాద సంఘానికి మాతృసంస్థ అదే. (2017 లో ఆ సహపంక్తి భోజన ఉ 
ద్యమం జరిగి వందేళ్ళు అయిన సందర్భంగా యుక్తివాద సంఘం గొప్ప సమావేశం 
కూడా నిర్వహించింది). అయితే, 1910 లోనే బరంపురం లో జరిగిన సహపంక్తి 
భోజనాల్లో మహాకవి గురజాడ పాల్గొని ప్రోత్సహించిన విషయం గుర్తుంచుకోవాలి. 


ఏవో నాలుగు మాటలు రాద్దామని ఇంత దాకా వచ్చాను. కులాధిపత్యం, 
మతోన్మాదం రోజురోజుకీ విస్తరిస్తూ కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న 
వారిపై దాడులు చేస్తూ, నచ్చిన ఆహారం తినే స్వేచ్చ కి కూడా సంకెళ్ళు వేస్తోన్న ఈ 
సమయంలో అభ్యుదయ మిత్రులంతా వారి వారి పరిమితుల్లో కులాలకీ, మతాలకీ 
అతీతంగా వన భోజన కార్యక్రమాలు చేబడితే బావుంటుంది. ఆలోచించండి. 


విమర్శలకి ఆహ్వానం. 


40 భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 


శిక్షలు సరె...మరి శిక్షణ మాటేమిటి? 


నిందితులని రోడ్డు మీద ఉరితీయాలి ! 
శిరచ్చేదనం చేయాలి ! 
అంగ విచ్చేదనం చేయాలి ! 
ఇంకా ...ఇంకా కఠినంగా శిక్షించాలి! 
అత్యాచార నేరాలు, మహిళలపై లైంగిక వేధింపులు, దాడులు, హత్యలు 
జరిగినప్పుడు మీడియా పుణ్యమా అని ఒక మాస్‌ హిస్టీరియా ప్రభలుతుంది. 
రోజూవారీ జీవితాల్లో ఉదయం లేచిన దగ్గర్నుంచి (ప్రేమ పేరుతో, పెళ్ళిళ్ళ పేరుతో, 
సంసారాల పేరుతో, పాతివ్రత్యం పేరుతో, స్నేహం పేరుతో, శీలం పేరుతో ఇంటి 
నుంచి మొదలెడితే అసెంబ్లీ, పార్లమెంటు వరకూ నిత్యం జరుగుతున్న హత్యల 
సంగతి ఎత్తకుండా ఇలాంటి నినాదాల మాటున అభ్యుదయం ముసుగులో దాక్కొనే 
భావ దరిద్రుల శాతం పెరుగుతుంది. 


మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో, బయట ఎన్నింటి దాకా తిరగాలో, 
ఎవరితో మాటాడాలో ఎలా ఉండాలో ప్రతి క్షణం గుర్తుచేస్తూ కుటుంబంపేరుతో, 
సాంప్రదాయం పేరుతో, సంస్కృతి పేరుతో జరిగే హత్యల మాట ఎత్తకుండా నేరస్తుల్ని 
నరికి చంపాలంటూ ఎంత గట్టిగా అరిస్తే అంత అభ్యుదయం, స్తీ వాదులమన్నట్లు 
భావించే స్థితి నెలకొంది. 


విద్యార్థి దశలోనే తప్పుకి శిక్ష మాత్రమే గతనీ, పొరపాటు చేస్తే అది ఎలా 
తప్పో అదెందుకు చేయకూడదో, చేయడం వల్ల తలెత్తే పరిణామాలేమిటో దానికి 
సంబంధించిన సంస్కారాన్ని పెంపొందించే ప్రయత్నం కంటే, భౌతికంగా శిక్షించి 
సన్మార్గులను చేసామని సంతృప్తి పడి చేతులు దులుపుకునే గురువుల ధోరణే వ్యవస్థ 
మొత్తాన్ని హింసాత్మక ధోరణి లోకి నెడుతుంది. భౌతిక శిక్షలు, చిత్రవధలపై పెట్టిన 
దృష్టి సమాజం మనుషుల భావౌన్నత్యంపై పెట్టుంటే ఇలాంటి పరిస్థితి తలెత్తేది 
కాదనేది నా అభిప్రాయం. 


భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 41 


మహిళలపై అంత క్రూరమైన, భయంకరమైన దురాగతానికి పాల్చడ్డానికి 
ముందు ఒక వ్యవస్థగా వాళ్ళు సమూహంలో భాగస్వాములేకానీ ఆకాశం నుండి 
ఊడిపడిన వాళ్ళు కాదనేది గుర్తించాలి. లైంగికత పట్ల బహిరంగంగా అన్ని వర్గాల 


ప్రజలకీ స్పృహ ఏర్పడాలి. అది రానంతదాకా అత్యాచారాలు ఆగవు! 


నేరానికి కారణమైన మనఃప్రవృత్తిపై దృష్టి పెట్టకుండా, మనుషులు అంత 
క్రూరంగా, దుర్మార్గంగా ప్రవర్తించడానికి దారితీసిన ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక 
కారణాలన్నింటినీ గాలికొదిలి, నేరస్తులని శిక్ష పేరుతో హత్య చేయమని పెద్ద ఎత్తున 
డిమాండ్‌ చేస్తూ ఆ రకమైన మూక శాడిజానికి “సామాజిక బాధ్యత” అనే బోర్డు 
తగిలించుకోవడం ఎంత వరకు హేతుబద్ధమో ఆలోచించడం అవసరం. 


క్రమబద్ధమైన ప్రజాతంత్ర లైంగికత, దానికి సంబంధించిన శిక్షణ వల్ల 
జండర్‌ స్పృహ పెంపొందించడం సాధ్యమౌతుందేకానీ శిక్షల వల్ల కాదు. మానవాళి 
ప్రవర్తనను అంతిమంగా నిర్ధేశించేది వివేచనేకానీ భయం కాదు. ఏ హింసాత్మక, 
అమానుష చర్య వలన ఒక వ్యక్తిని నేరస్తుడని పిలుస్తూ, నిందిస్తూ, దుర్మార్గాన్ని 
దుయ్యబడుతున్నామో, అదే విధమైన లేదా అంతకు మించిన హింసని, 
అమానుషత్వాన్నీ శిక్ష పేరిట అతడి మీద మళ్ళీ అదే తరహాలో అవలంబించడం 
చట్టబద్ధమైన వ్యవన్గ యొక్క సంకుచితత్వానికొక సంకేతం. వ్యవస్థలోని 
అమానవీయతనీ, హింసనీ, స్త్రీలు ఇతర జండర్ల పట్ల మానవీయ వైఖరిని 
పౌరసమాజంలో నిర్మించుకోలేని మన చాతకానితనాన్నీ సమాజంలో అన్ని 
స్రవంతుల్లోనూ రోజురోజుకీ పెరుగుతున్న నిరుద్యోగం, అసమానతలు, మద్యపానం 
మాదకద్రవ్యాలు,సాంఘిక రాజకీయ సాంస్కృతిక నిరక్షరాస్యత మొదలైన సమస్యలను 
కప్పిపుచ్చుకోవడం కోసం, ఆయా విషయాల పై చర్చ తలెత్తకుండా, చర్చించే 
ధైర్యం లేక మొత్తం సమస్యంతటినీ మరణానికి ముడిపెట్టి నిందితులని చంపిపారేస్తే 
పీడా వొదిలిపోతుందనే ఒక అప్రజాస్వామిక నినాదాన్ని అనాలోచితంగా మోస్తున్నాం! 


కూరలో ఉప్పెక్కువైందని కంచాలు విసిరికొట్టే వాళ్ళూ, పెళ్ళైందగ్గర్నుంచీ 
భార్యను అందరిముందూ లంజ, ముండ అంటూ తిట్టేవాళ్ళూ, కాళ్ళు 


నొక్కించుకోవడం, చెమటకాయలు చిక్కించుకోవడం దగ్గర్నించీ ఒళ్ళు 
కడిగించుకోవడం, చెప్పులు తుడిపించుకోవడం వరకూ కాఫీ, టీ, టిఫిన్‌ భోజనాల 


42 భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 


తయారీకి మాత్రమే స్త్రీలు పరిమితం కావాలనే సంసారాల్లో నిత్యం జరిగేవి ఘోరమైన 
హత్యలు కావా? పిల్లల్ని కనడం కోసం, మొగుడి శరీరానికి సుఖం ఇవ్వడం కోసం, 
చాకిరీ చేయడం కోసం మాత్రమే స్రీలున్నారని భావించే మెజారిటీ పురుషులు, 
భర్తలు, తండ్రులు, తాతలు, కొడుకులంతా మహిళల్ని చేసేవి అత్యాచారాలు, హత్యలు 


కాదా? 


వీటన్నింటినీ తప్పించుకోవడానికి , అసలీ ప్రశ్నలే రాకుండా చేయడానికి 
సులువైన మార్గం చంపిన వాళ్ళని చంపేయమనడం! 


నేరస్తుల్ని శిక్షించకూడదని కానీ, పిల్చి ముద్దుపెట్టుకొని హారతి పట్టమని 
కానీ ఎవరూ అనరు. కానీ, ఒక ఘోరమైన నేరం జరిగినప్పుడు మాత్రమే ఉండే 
స్పందన తదనంతరం నిర్మాణాత్మకంగా వ్యవహరించి సమస్యకి మూలం ఎక్కడుందో 
తెల్సుకునే ప్రయత్నంచేయకుండా,మూకమనస్తత్వానికి వంతపాడటం సరైనది కాదనేదే 
నా వాదన. 

ఈరోజు అన్ని వ్యవస్థల్లో వేళ్ళూనుకునున్న పురుషాధిక్యత పై చర్చ 
చేయకుండా, (ప్రసార మాధ్యమాలు, ఉద్యోగ, వ్యాపార రంగాలన్నింటా సాగుతున్న 
స్త్రీలు ఇతర జండర్ల పై తీవ్రమైన చులకన భావం, వివక్షతను గుర్తించి దాని వేళ్ళు 
పెరికేసే ప్రయత్నం మాని పై పైన చేసే ఈ కసరత్తుల ఫలితం అంతంతమాత్రమే 
అనేది నా అభిప్రాయం. 


వ్యవస్తలో నిత్యం (క్రియాశీలకంగా ప్రజాస్వామ్య స్పూర్తితో కొనసాగాల్సిన 
దార్భనికత తో కూడిన సమిష్టి శిక్షణ కి సంబంధించిన ఆరోగ్యకరమైన చర్చల కై 
కాకుండా నేరస్తులకి వేయాల్సిన అమానుష శిక్షలు, వాటి కఠినత్వం గురించిన 
డిమాండ్ల పై మేధావులనబడే వారితో సహా మొత్తం పత్రికలూ, ప్రజలూ, ప్రసార 
మాధ్యమాలు, పౌరసమాజం దృష్టి పెట్టడం పతనమౌతున్న విలువలకి పెద్ద 
ఉదాహరణ. అంతేకాదు, వీటన్నింటినీ అనుసరిస్తున్న పిల్లలకీ, యువతకీ, విద్యార్ది 
లోకానికి కూడా ఇదే సందేశమిస్తూ వాళ్ళ ఆలోచనల్ని కూడా మానవత పై 
మలచాల్సిన ప్రక్రియలుగా కాక, తక్షణ స్పందనల తో కూడిన విచక్షణారహిత 
ఉద్రేకాలుగా మార్చడం జరుగుతోంది. కాన, ఈ పరిస్థితి మారాలంటే మన 
దృక్పథంలో మార్చు రావాలి! 


భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 43 


బాల్యం నుండే లైంగికత పట్ల స్పష్టమైన వైఖరి ఏర్పడాలి. లింగ సమానత 
రాజ్యాంగబద్ధమైన అభివ్యక్తి. దాని పట్ల ప్రజా సంఘాలు, అభ్యుదయ శ్రేణుల్లో 
సైతం అవగాహన లేదు. ఈ పరిస్థితి మారాలి. మహిళల స్థానాల్ని నిజాయితీగా 
గుర్తించాలి. సమాజంలోని అన్ని (స్రవంతుల్లోనూ స్త్రీ పురుష సమానత్వానికి 
సంబంధించిన ప్రచారోద్యమాన్ని చేపట్టాలి. లైంగికత పిల్లలకే కాదు, పెద్దలు, అందరకీ 
పాఠ్యాంశం కావాలి. అన్నింటికన్నా ముందు ఉరిశిక్షే పరమావధనే భావనను కాస్త 
పక్కన పెట్టి, నేరాలకి మూలాల్ని అన్వేషించే భిన్న అభిప్రాయాలకి చోటు కల్పిస్తూ 
విశాలమైన ప్రాతిపాదికతో ప్రజాస్వామ్య చర్చలు స్త్రీ పురుష జండర్లందరి సమక్షంలో 
జరగాలి. ప్రభుత్వం, ప్రజా సంఘాలు ఇందుకు చొరవ చూపాలి. 

అంతిమంగా ఏ ప్రజాస్వామ్య వ్యవస్థ జెన్నత్యమయినా అది పౌరసమాజంతో, 
నేరస్తులతో వ్యవహరించే అహింసాత్మక శాంతియుత సమూల మార్చు విధానాల 


శిక్షణ ఆధారంగా నిర్ణయించబడాలేకానీ, పౌరసమాజానికి చట్టబద్దంగా విధించే 
హింసాత్మక అమానుష శిక్షల ద్వారా కారాదనేదే నా అభిప్రాయం. 


44 భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 


ప్రతీకారం ప్రజాస్వామ్యం కాదు! 


ఇప్పుడు మనందరి కళ్ళూ చల్లబడ్డాయ్‌. మళ్ళీ మరో ఘటన జరిగేంత 
వరకూ సంతోషంగా, ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఏదైనా జరిగితే, అప్పుడు 
నిందితులని హత్య చేయమని ప్రోత్సహిస్తూ రోడ్డెక్కి నినాదాలు చెయొచ్చు. సమస్య 
మూలాల్లోకి వెళ్ళి చర్చించలేని మన చాతకానితనాన్నీ, పిరికితనాన్ని ఇలా 
ప్రదర్శించుకుని ఇదే సమస్యకు పరిష్మారమనే అబద్దంలో ఆనందంగా గడపేయొచ్చు. 


ఏ చర్వైతే ఆటవికమని సామూహికంగా నిరసించామో అదే చర్యని 
పాలకవర్గాల అండతో పోలీసులు చేసినప్పుడు మనలోని ఆటవికత సంతృప్తి పడి 
దానినే “న్యాయం”గా ్రమిస్తుంటుంది. ఇది ఆటవిక న్యాయం కావొచ్చేమోకానీ 
“నాగరిక న్యాయం” మట్టుకు కాదు. ఆటవిక న్యాయాన్ని పాటించడానికి నాగరిక 
వ్యవస్థలు నిర్మించుకోనవసరం లేదు. నాగరిక సమాజం ప్రతీకారం పై కాదు, 
ప్రజాస్వామ్య విచారణపై రచించబడింది. ప్రజాస్వామ్యమంటే మంత్రులూ, పోలీసులూ 
కాదు. మానవాళి మనుగడకు సంబంధించిన సుస్థిరమైన నియమబద్ద సూత్రాలు. 
వాటిని అమలు పరచడం కోసం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు. ఆ వ్యవస్థలన్నీ 
పౌరసమాజానికి చైతన్యవంతమైన ప్రజాతంత్ర స్పృహను కలిగించలేక మనుషుల్లోని 
ఆటవికపాలోచనల్నే పెంపొందిస్తున్నాయనడానికి దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ఒక 


ఉదాహరణ. 


మద్యం మత్తులో, మదం మత్తులో, మగ మత్తులో హత్య చేసిన వారికీ, 
అధికారం మత్తులో, అహంభావం మత్తులో, మూక స్వభావం మత్తులో ఏ విచారణ 
లేకుండా అదే హత్యను శిక్ష గా అమలు చేసే వారికీ స్వరూపంలోనే కానీ స్వభావంలో 
వ్యత్యాసం ఏమిటో మనల్ని మనం ప్రశ్నించుకోవడం అవసరం. హింసకు 
ప్రతిహింసని ప్రతిపాదించడం మానవాళి ప్రతీకారేచ్చకి ప్రతీకాతుందేకానీ 
పరిష్కారానికి పనికిరాదనేది ఇన్ని సంవత్సరాల చరిత్ర చాటిన సత్యం. 


అత్యాచారాలకీ శిక్షలకీ ఎన్‌కౌంటర్‌ లే జవాబులైతే ఇప్పటికీ ఆయా నేరాల్లో 
నిందితులైన పార్లమెంటు మొదలుకొని పోలీసు, న్యాయ వ్యవస్థ, రాజకీయ పలుకుబడి 
గల నాయకులందరకీ అదే శిక్షను వర్తింపజేయమనే డిమాండ్‌ పెట్టగలమా? 


భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 45 


చనిపోయిన వాళ్ళకి ఏ కుల, మత, ప్రాంత, వర్గ, రాజకీయ పలుకుబడీ, నేపథ్యం 
లేదు కాబట్టి, వాళ్ళూ, వాళ్ళ కుటుంబాలు పైరవీలూ, సంప్రదింపులు చేయలేరు 
కాబట్టీ మూక మనస్తత్వాల్ని తృప్తి పరచడానికి చాలా ధైర్యంగా చంపి పారేసి 
ప్రజాస్వామ్యాన్నీ, న్యాయ వ్యవస్థ నీ హేళన చేయగలిగాం. 

ఈ దేశాన్ని హింస ప్రతీకారం వైపు కాకుండా బౌద్ధం స్ఫూర్తితో శాంతి, 
ప్రజ్ఞ, కరుణ, మైత్రిల సందేశ మార్గంలో మలచాలని మనస్ఫూర్తిగా తలచిన 
మహనీయుడు, రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్‌ అంబేద్మర్‌ వర్ధంతి రోజున, 
రాజ్యాంగ విరుద్ధమైన ఒక నేరాన్ని అత్యంత అప్రజాస్వామికంగా అమలుచేసి 
దానికి శిక్ష అనే పేరు మోపి, ఆ హత్యలకి సమాజం మొత్తాన్ని మద్దతు తెలిపే 
పరిస్థితి లోకి నెట్టడం చాలా అన్యాయకరమైన విషయం. 


ఈ రోజున ఈ ఘటనను సమర్ధించడం సరైనదనిపించవచ్చు కానీ నేరాలకి 
సొంతంగా శిక్షలు అమలుపరిచే అధికారాన్ని పోలీసులకు స్వచ్చందంగా 
అప్పగించడం అంటే, రాజ్యాంగ బద్ధంగా, పౌరసమాజంగా సమిష్టిగా మనం 
నిర్మించుకున్న ప్రజాస్వామ్య వ్యవస్థ మీదా, న్యాయస్థానాల మీదా మన అపనమ్మకాన్ని 
బహిర్గతం చేయడం. అంతిమంగా ఇది పరిపాలనలో నియంతృత్వాన్ని 
పెంపొందించేందుకు పనికివస్తుందేమో కానీ ప్రజాతంత్ర స్వభావాన్ని పెంచేందుకు 
కాదు! ఆలోచించండి. 


(దిశ అత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ హత్యలకి స్పందనగా...) 


46 భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 


అసాధారణ ఉద్యమ స్పూర్తి 
భూపతి నారాయణమూర్తి !!! 
ఆయనో తాత్వికుడు... ప్రాధమిక విద్యతో పాఠశాల 


మానేసినా ఎంతో మంది విద్యావంతులకి సామాజిక విద్యా 


ఆయనో భావుకుడు.. మార్స్కిజాన్నీ అంబేద్మరిజాన్నీ బెపోసన పట్టి 
మతాలన్నింటినీ కాదని మానవత వైపు నిల్పినవాడు. 


ఆయనో ప్రేమికుడు. వాదవివాదాలకీ, సిద్ధాంత రాద్దాంతాలకి అతీతంగా 
ఈ దేశపు తాడిత పీడిత అణగారిన వర్గాల ప్రజలను ఐక్యం చేయడానికి 
ప్రయత్నించినవాడు. 


ఆయనో శోధకుడు. చరిత్ర మొత్తాన్ని కమ్మేసిన బ్రాహ్మణీయ మనువాద 
సాహిత్యం డొల్లతనాన్ని ప్రశ్నించీ, దళిత బహుజన సారాన్ని వెలికితీసి 'ఈ దేశ 
మూలవాసులు నాగులే నంటూ ఘంటాపధంగా తేల్చిచెప్పిన వాడు. 

ఆయనే భూపతి నారాయణమూర్తి. 

ప్రత్యామ్నాయ సాహిత్య సాంస్కృతిక దళపతిగా పేరొంది తొంభై తొమ్మిది 
సంవత్సరాల ఉద్యమ జీవితంలో అత్యధికశాతం ప్రజల కోసమే వెచ్చించిన 
త్యాగమూర్తి ఆయన. స్వాతంత్ర్య సమరయోధుడుగా, దళితోద్యమ తాత్విక సిద్ధాంత 
కర్తగా, నిత్య రచయితగా, ఉద్యమకారుడిగా, సాయుధ యోధుడిగా, చరిత్ర 
పరిశోధకుడిగా...ఇలా ఎన్నో రకాలుగా కృషి చేసిన భూ.నా. సుమారు దశాబ్దం 
నుండి నాకు మంచి మిత్రులు. రాష్ట వ్యాప్తంగా కాళోజీ, వావిలాల వంటి వారితో 
పాటూ ఎంతోమంది మహామహులతో సమానంగా సాయుధ పోరాటం మొదలుకుని 
అనేక ప్రజా ఉద్యమాల వరకూ అవిశ్రాంతంగా కృషి చేసిన భూ.నా. నిరాడంబర 
జీవితం రాబోయే తరాలకు ఆదర్శం. 


70కి పైబడి విలువైన గ్రంధాలు రాసినాయన అవార్డులు, రివార్డులు ఆశించి 
జీవితంలో ఏదీ చేయలేదు. తొలి దళిత కవి కుసుమ ధర్మన్న గురించి పరిశోధన 
(గంధం రాసారు. నాటి నాగులే నేటి బహుజనులనే ఆయన పుస్తకాన్ని ఆంధ్ర 
విశ్వవిద్యాలయం పరిశోధన గ్రంధంగా తీసుకుంది. అలాగే, 'డొక్కాసీతమ్మ, గన్నవరం 


భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 47 


అక్విడెక్టు ప్రదాత అనే ఆయన వ్యాసాన్ని మహరాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్‌ 
పాఠ్యాంశంగా స్వీకరించింది. కేంద్రసాహిత్య అకాడెమీ అంబేద్మర్‌ ఫెలోషిప్‌ అవార్డుని 
రాష్టంలో అందుకున్న మొదటి వ్యక్తాయిన. 


కమ్యూనిస్టు నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి వంటి 
యోధులతో భుజం భుజం కలిపి సన్నిహితంగా మెలిగిన ఆయన 1940 రెండో 
ప్రపంచ యుద్ధం సమయంలో రంగూన్‌ లో గడిపారు. 52 లో రైతు కూలీ పక్షప్రాతిగా 
పోరాటాల్లో పాల్గొని అజ్ఞాతం లోకి వెళ్ళారు. తర్వాత 57లో పంచాయతీ సర్పంచ్‌గా 
చేసారు. తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ ఏ ప్రగతిశీల ఉద్యమం జరిగినా దానికి 
నిష్కల్మషంగా మద్దతిచ్చి స్వచ్చందంగా ప్రచారం చేయడం ప్రజా ఉద్యమాల పట్ల 
భూ.నా. నిబద్దతకి తార్మాణం. 


ఈ రోజు ప్రభుత్వం మొదలుకుని అనేక స్వచ్చంద సంస్థలు మద్యపాన 
నిషేధం గురించి (ప్రచారాలు నిర్వహిస్తుండవచ్చు. అయితే, “మద్యపానమా? 
మానవత్వమా??” అనే అద్భుతమైన గ్రంథాన్ని సరిగ్గా పాతిక సంవత్సరాల క్రితం 
రచించి మద్యపాన వ్యతిరేక ఉద్యమ ఆవశ్యకతని అందులో చర్చించడమే కాకుండా, 
ఆంధ్రా గాంధీ శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారి చేత ఆవిష్మరింపజేసిన ఆచరణాశీలి 
ఆయన. మద్యపాన వ్యతిరేక ఉద్యమానికి సంబంధించిన సమగ్ర రచనగా పేరొందిన 
ఒక చారిత్రిక డాక్యుమెంట్‌ అది. 


తెలుగు (ప్రజా సమితి స్థాపకులుగా, దళిత బహుజన వ్యవసాయ కార్మిక 
సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా క్రియాశీలకంగా అనేక కార్యక్రమాలు చేసినాయిన 
చిట్టచివరి వరకు ప్రజాపక్షపాతిగానే మెలిగారు. 


మామూలు కవులు, రచయిత ల్లాగా భావకవిత్వంతోనో, పదాల ప్రాసలతోనో 
ఆయన పుస్తకాలు పుట్టలేదు. 


ఒక చేత్తో ఆయుధాన్నీ మరో చేత్తో అక్షరాన్నీ ఎక్కుపెట్టి కుళ్ళిపోయిన 
వ్యవస్థ ఆయువుపట్టు ని కూలగొట్లాలనే తపనలో నుండే భూ.నా. రచనా వ్యాసంగం 
పుట్టింది. ఒక వైపు విద్యార్థిగా మారి నేర్చుకుంటూనే, మరోవైపు విప్లవకారుడిగా 
మారి ఉద్యమ క్షేత్రం లో పనిచేసినాయన, * ప్రజల్నుండీ ఏమీ నేర్చుకోని వారెప్పుడూ 
ప్రజా ఉద్యమ క్షేత్రాల్లో పనిచేయడానికి పనికిరారొని నిర్మొహమాటంగా 
చెబుతుండేవారు. హైదరాబాద్‌, వైజాగ్‌ సెంట్రల్‌ జైళ్ళలో అనేకసార్లు మగ్గిపోయి 
నాయన రాజకీయ డిటెన్యూగా అనేక చిత్రహింసలు అనుభవించడమే కాదు, 


48 భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 


పోలీసులు కొట్టిన దెబ్బలకు వినికిడి శక్తిని కూడా కోల్పోయారు. అయినా, ఉద్యమ 
జీవితం వీడలేదు. 


నా రచనల్ని మనస్పూర్తిగా ప్రేమించడమే కాక, నన్ను హృదయపూర్వకంగా 
అభిమానిస్తూ ఆయన రాసిన ఉత్తరాలు, నిజానికవి ఆయన అంతరంగాల్లోంచి 
తన్నుకు వచ్చిన ఆత్మీయ తరంగాలు. ఒకసారేదో విషయమై పొరపాటు పడినాయన 
వెంటనే ఫోన్‌ చేసి క్షమాపణ కోరూతూ మాట్లాడిన సంఘటన ఎప్పటికీ మర్చిపోలేను. 

భారతీయ కమ్యూనిస్టు పార్టీ తాష్కెంట్‌ లో స్థాపించి వంద సంవత్సరా 
లౌతోంది, భారతీయ సంస్కృతి మీద కమ్యూనిస్టు భావజాల ప్రభావం పడి కూడా 
నూరేళ్ళవుతోంది. 


ఆంధ్రా పెరియార్‌గా పేరొంది దేశంలోనే అరుదైన 'చార్వాకాశమం'” 
మంగళగిరి దగ్గర నిడమగ్రులో స్థాపించిన చార్వాక రామకృష్ణ మాష్టారు తో కూడా 
భూ.నా.కి చనువుండేది. ఈ సందర్భంగా మద్యపానం మొదలుకొని మత 
మూఢాచారాల వరకూ జీవితాంతం పోరాడిన , వామపక్ష ప్రగతిశీల భావజాలానికి 
సమాంతర స్పూర్తిగా నిల్చిన భూ.నా. కృషిని ప్రస్తుత మతోన్మాద, కులోన్మాద 
సమాజంలో ప్రత్యామ్నాయ వ్యవస్థ దిశగా కృషి చేసే ఉద్యమ సంఘాలన్నీ 
స్వీకరించాలి. 

ఆహారం పేరిట అఖ్లక్‌ నీ, ప్రేమ పేరిట ప్రణయ్‌ నీ, చదువు కోసం రోహిత్‌ 
నీ, మతం పేరిట అసీఫానీ.. మానవత్వం వైపు నిలబడ్డందుకు నరేంద్ర దభోల్యర్‌, 
గోవింద పన్సారే, కల్చుర్జి, గౌరీ లంకేష్‌ మొదలుకుని మామిడికాయలు కోసినందుకు 
బక్కి శీను దాకా రోజురోజుకీ పెట్రేగిపోతున్న మతోన్మాదం దేశవ్యాప్తంగా దళిత, 
బహుజన, మైనారిటీ, ప్రీల మీద జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, దాడుల 
నేపధ్యంలో మానవీయ విలువల పక్షాన నిలిచిన భూ.నా. వంటి వారి అనుభవాల్ని 
స్మరించుకోవడం ఒక చారిత్రక అవసరం. 


ఆయన కృషిని గౌరవించుకుంటూనే, కనీసం తెలుగు నేల మీద చెట్టుకొకరూ 
పుట్టకొకరుగా ఉన్న ప్రగతిశీల ప్రజాతంత్ర వామపక్ష్మ అంబేద్కరిస్టు, బౌద్ధ వాదులూ, 


అ 
A 


సంఘాలు ఈ సందర్భాన్ని పురస్మరించుకొని అయినా ఒక్కతాటి పైకి వచ్చే ప్రయత్నం 
నిజాయితీగా చేయడమే భూ.నా.కి మనం అందించే నిజమైన నివాళి! 


(మలికిపురంలోని మరణించిన భూ.నా. స్ఫృతిలో....) 


భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 49 


రాజరాజేశ్వరి గారికో నీరాజనం! 


మిత్రులు సింహాద్రి గారూ, ఆయన అర్థాంగి రాజరాజేశ్వరి 
గారూ, భారతి. 


రాజమహేంద్రవరంలోనే కాదు, జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడి | | / 

నుండో వచ్చే అక్షర (శ్రామికులను, అంటే రచయితలనూ, పత్రికా ప్రముఖులనూ, 
సంకలనకర్తలనూ ఆహ్వానించే కుటుంబం అది. దూరప్రాంతం నుండి వచ్చే వారికి 
సెదతీర్చే కుటీరం రాజేశ్వరి గారి ఆతిధ్యం. పనిమీద వచ్చే వారందరకీ శక్తిమేరకు 
మంచినీళ్ళూ, టీలు, కాఫీలు అందించడం మొదలు ఆదరంగా పలకరించే సింహాద్రి 
గారి భార్య రాజేశ్వరి గారు అందరకీ పరిచయమే. పసల భీమన్న, డి.ఆర్‌. ఇంద్ర, 
కోడూరు శ్రీరామమూర్తి, వెలమాటి సత్యనారాయణ, పి.యస్‌. రవికాంత్‌, జనమిత్ర 
విష్ణుమూర్తి... ఇలా ఎంతోమంది కవులూ, రచయితలకు వి.యస్‌. గ్రాఫిక్స్‌ పేరిట 
సింహాద్రి గారు చేసే డి.టి.పి. ప్రతీ పుస్తకాన్ని తన సొంతదానిగా భావించి శ్రద్దతో 
చేసే అక్షర కూర్చు పరిచయం. సృజనాత్మకంగా నిబద్ధతతో పనిచేసే సింహాద్రి 
గారి గురించి నగరమంతా తెల్సిందే. 


మిత్రులు కెమేరా విజయకుమార్‌ గారు సింహాద్రి కుటుంబాన్ని పరిచయం 
చేసి అర్దదశాబ్ధం దాటిపోయింది. ఇప్పటికి పాతికకు పైగా నా పుస్తకాల కూర్చు, 
డి.టి.పి. ఆయనే చేసారు. వెళ్ళినప్పుడల్లా బాగున్నారా? అంటూ ఆప్యాయంగా 
పలకరించే అక్క రాజరాజేశ్వరి గారి ఆత్మీయత ఇలా హఠాత్తుగా ఆగిపోతుందని 
అనుకోలేదు. ఈ రోజు ఉదయం మూడు గంటలకు అక్క మరణించిందన్న వార్త 
సింహాద్రి గారు ఫోన్‌ చేసి చెప్పాక జీర్ణించుకోవడం కష్టమయ్యింది. ఏదో హడావుడిలో 
ఉన్న నన్ను ఎన్నో జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. ఎన్నోసార్లు ఆమె ఆత్మీయతను 
అనుభవించిన నాకు చివరిసారి ఆమెని చూసిన సందర్భం గుర్తొచ్చింది. ఒకవైపు 
భయంకరమైన వ్యాధితో నిత్యం యుద్ధం చేస్తున్న ఆమె ఆరోగ్యం కోసం, తన 
మధ్యతరగతి జీవనయానం తోనే చిట్టచివరి వరకూ ఆమె వైద్యం కోసం సింహాద్రి 
గారెలా ఆత్రుత పదేవారో చూసేవాడ్ని. 


50 భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 


ఎదుటివారి బాధలో పాలు పంచుకోకపోయినా ఫర్వాలేదు కానీ ఉన్నాయి 
కదాని ఉచిత సలహాలు, ఆచరణాత్మకంగా అసాధ్యమైన సందేశాలు ఇచ్చే ప్రబుద్దులు 
మన మధ్య చాలా మందే ఉంటారు. అలాంటి వారు తెల్సినా, తెలీకున్నా చెప్పిన 
మాటల్ని కూడా తీసిపడేయక ఆమెకి నయమైతే అంతే చాలని సింహాద్రి గారు ఎన్ని 
పాట్లు పడేవారో చూసినవాళ్ళందరకీ తెల్సు. 


చివరిగా అక్కని చూసినప్పుడు ఆమె బాధ పడుతున్న తీరు కలచివేసింది. 
చికిత్స సాధ్యం కానప్పుడు అంతటి నరకయాతన పడేకంటే మరణించడమేం యాతన 
కాదు. నిజమే, చనిపోవడం అక్కని భౌతికంగా దూరం చేసింది. సింహాద్రి గారికీ, 
ముఖ్యంగా భారతికీ అది తీరని లోటే, కానీ అసహాయురాలిగా బతుకీడ్చే ఆమె 
స్థితిని కష్టమైనా అర్థం చేసుకుంటే ఇది తప్పనిసరి అని తేలిగ్గానే గ్రహించగలం. 
ఆమె జ్ఞాపకాలు వారిద్దరినీ నిరంతరం నడిపిస్తూనే ఉంటాయ్‌. ఈ మధ్యనే 
తల్లిదండ్రులు వియోగం, ఇంతలోనే.. ఇలా.. కష్టమైనా భార్య రాజేశ్వరి గారిది.... 
అయినప్పటికీ... భారతి భవిష్యత్తు కోసమైనా ఈ దుఃఖాన్ని అధిగమించి ముందుకు 
సాగడం అవసరం. 


రాజరాజేశ్వరి గారి అకాల మరణానికి .. 
అశ్రునయనాలతో... 


భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 51 


ఓరోరి పిచ్చోడా....! 


నువ్వు మద్యాన్ని తాగడం లేదు.. 

మద్యమే నిన్ను దశలవారీగా తాగేస్తోంది. 
నువ్వెప్పుడో మనుషుల్ని కోల్పోయావ్‌ 
ఇప్పుడు న్స చుట్టూ మద్యమే ఉంది. 


నీ వివేకం ఎన్నడో మందులో చచ్చింది, 
ఇప్పుడు కేవలం నువ్వొక కళేబరానివి ! 


మద్యం లేకుండా, ఆ వాసన సోకకుండా 
మనస్పూర్తిగా జీవించి ఎన్నాళ్లయిందో! 


మద్యంతో కాకుండా, మద్యాన్ని తాకకుండా 
మానవత్వాన్ని చూపించి ఎన్నేళ్ళయిందో! 


మద్యం వద్దన్న వార్ని గేలిగా చూడకుండా, 
మంచి మాటలు చెవిన పెట్టి ఎన్నాళ్ళెందో! 


అంటే ఒప్పుకోవు కానీ ఇప్పుడు 
నువ్వు మద్యానికి బానిసవి ! 


అనకపోయినా మారవు కానీ , 
నువ్వు మద్యంలోపడి కొట్టుకునే ఈగవి! 


మెతుకు లేని వారి గురించి కాక 
మద్యం తాగడం కోసమే నీ బతుకు! 


సుఖం దుఃఖం బాధ కోపం ఈర్య్య ద్వేషం 
అన్నీ మద్యంతోనే సమాప్తం. 
ఓరోరి పిచ్చోడా.... 


నువ్వు మద్యాన్ని తాగడం లేదు. 
మద్యమే నిన్ను తాగేస్తోంది. 
దశలవారీగా దహించివేస్తోంది! 


52 భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 


ఛీ మీ బతుకు చెడా !! 
కార్తీక వన భోజనాలా? 
కక్కుర్తి మందు పార్టీలా? 


కుటుంబాలతో చేసుకోవాల్సిన గార్డెన్‌ పార్టీలు కేవలం మందు కొట్టడం 
కోసం భార్యాపిల్లల్ని గౌరవించలేని వెకిలిమూకల చేష్టలుగా మారాయ్‌ ! 


ఇంట్లో ఎలాగూ సమానత్వం ఉండదు. కనీసం ఏడాదికోసారి పిల్లపాపలతో 
కుటుంబాలు కలవడానికి కూడా పురుషాధిక్యత ఒప్పుకోదు ! 


భార్యలంటే కావాల్సినప్పుడల్లా మీరు వీర్యాలు కార్చుకోడానికి ఉండే 
తోలుతిత్తులు కారు! 


భార్యలంటే మీకు వంట చేసి పెట్టడానికి ఇంటిని కాపలా కాయడానికి 
ఇంటిపనుల చాకిరీ చేయడానికి ఉండే బానిసలుకాదు! 


ఎంజాయ్మెంట్‌ నీకేనా? మీ ఆవిడా, పిల్లాలూ కూడా మందు తాగుతూ, 
మంచింగ్‌ చేస్తూ మీలా బోర్‌ కొట్టే ముతకమొహాలు, అలవాటైన దిక్కుమాలిన 
దేహాలతో కాకుండా.. కొత్తగా నచ్చిన వ్యక్తులతో గడిపే స్వేచ్చను అసలు 
ఊహించగలరా ! 

జీవితాంతం మీకూ, మీ ఆస్తుల కోసం, పురుషుడ్నని నిరూపించుకోవడం 
కోసం కన్న పిల్లలకి, మీ హోదా కోసం మీ అమ్మాబాబులకీ, గౌరవం కోసం 
కట్టుకున్న నీ దౌర్భాగ్యపు ఇంటికీ సేవ చేసుకోడమే వాళ్ళ పనా! 


ఇంట్లో గ్లాసు కూడా కడగని మీరు మందు గ్లాసులు ఎంతమందికైనా 
అందించడం, ఏనాడూ వంట చేసి భార్యా పిల్లలకి ప్రేమ గా వడ్డించని గాడిదలు 
గాండ్రిస్తూ మత్తులో ప్రేమలు వల్లించడం! 


భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 53 


భార్యాపిల్లల నుండి “విడివడి గడపడమే “ఎంజాయ్‌ మెంట్‌” అనుకునే మీ 
బతుకులు చెడ, థూ! 


స్నేహం అంటే మద్యం కాదురా, బాధ్యత. 
(ప్రేమంటే కక్కర్తి కాదు, అదో కర్తవ్యం! 


నైతికత లేని జీవితాలు గడపడమే భౌతికంగా సుఖాలనుభవించడమనే 
అభిప్రాయం చలామణీలో ఉన్నచోట, ఈ మాటలెలాగూ ఎక్కవ్‌ కానీ కనీసం 
ఏడాదికోసారైనా మనుషుల్లా బతకండి, మనుషులతో బతకండి, మద్యంతో కాదు, 
మద్యంలో కాదు! 


(కుటుంబాలకు దూరంగా తెలీకుండానే వ్యసనానికి బానిసలై మద్యం కోసం 
మాత్రమే వనభోజనాలు పెట్టుకుంటున్న ఘరానా తాగుబోతులకి సానుభూతితో...) 


54 భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 


ఏది పారసత్వం ? ఏది బానిసత్వం? 
చనిపోయే కొద్దిరోజుల ముందు కూడా ఆప్యాయతతో ఉర్జూ, అరబిక్‌లు 
నాకు నేర్చిన మహ్మద్‌ సైఫుద్దిన్‌ తాతగారిది ఈ దేశం కాదా ఇప్పుడు. 
(ఇప్పుడాయన పౌరసత్వం ఎలా నిరూపించుకోవాలి) 
జీవితాంతం ఈ దేశాన్ని గుండెలకి గట్టిగా 
అదుముకుని (ప్రేమించిన జై భారత్‌ ఆజాద్‌ షేక్‌ ఇప్పుడు ఎవరు ? 


(మత సమైక్యత కోసం దేశమంతా శాంతి యాత్ర చేసిన యోధుడి పౌరసత్వం 
ఎవరకి జవాబుదారీ) 


ఎనభైకి పైబడ్డ వయసులో కూడా నా రచనల్ని అమితంగా (ప్రేమిస్తూ 
అభిమానంతో లేఖలు రాసే హజరత్‌ అలీ హఠాత్తుగా దేశద్రోహైపోతారా. 


(నాస్తిక హేతువాద ప్రజా ఉద్యమాల్లో చాలా సీనియర్‌ వ్యక్తి, మంచి మిత్రులు) 

సెయింట్‌ మేరీస్‌ లో నాతో చదివిన పొట్టి మస్తాన్‌ నాకిప్పుడు అపరిచితుడా..? 
(ఎంత ఏడిపించేవాడ్నో...) 

చిన్నప్పటి నుంచి కష్టసుఖాల్లో కల్సే ఉన్న కరీముల్లా విదేశీయుడా..? 
(వాడూ, నేనూ ఒక్కరోజే పుట్టాం...వాడి పెళ్ళి చూపులకి కూడా నేను వెళ్ళాను) 


అందమైన అమాయకత్వంతో హైస్కూల్లోనే నన్నాకర్షించిన పర్వీన్‌ ఏ దేశ 
పౌరురాలు? 


(ఒక్కసారి కూడా మాట్లాడలేదు. నాదప్పట్నుంచే అమలిన ప్రేమనుకుంటా) 


ఆత్మగౌరవంతో అందర్నీ ధిక్కరించి జిలానీతో కల్సి బతకడానికి సిద్ధపడ్డ 
మా వదిన మాధవి ఇప్పుడెవరు? 


(అప్పటినుండి అసలు ఎవరికీ తనతో మాటలూ, రాకపోకలూ లేవు. ఇప్పుడు 
ఏకంగా దేశంలోంచే తరిమేస్తారా) 


భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 55 


చదివిన కొద్దిపాటి సాహిత్యాన్ని ముచ్చటగా నాతో పంచుకుంటూ నా 
అక్షరాలకి మురిసిపోయే భాషా ఇప్పుడేం చేస్తారు? 


(ఆయన్ని నాతో చూసినవాళ్ళు సాయుబు మావయ్యంటూ సరదాగా 
అంటారు. కడుపు కోసం రాష్ట్రం వదిలేసారు. ఇప్పుడు దేశమే వదిలేయాలా) 


బాల్యం నుండి ఎప్పుడూ నా మాటల్ని అర్దం చేసుకోడానికి నిజాయితీగా 
ప్రయత్నించే మస్తాన్‌ ఏమైపోతాడు? 


(వాళ్ళ నాన్న చనిపోయారు. బీఫ్‌ బిర్యానీ ఇద్దరం కల్సి తినడం ఎంతిష్టమో!) 


ఇంకా ఎంతమంది నా వాళ్ళు, సొంత మనుషులు, కుటుంబ సభ్యులు 
అకస్మాత్తుగా అపరిచితులైపోతారు? దేశద్రోహులైపోతారు?? 


ఏది పౌరసత్వం? ఏది బానిసత్వం?? 


(NRC, NPR, CAA పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా... ) 


56 భారతదేశ పతనానికి ప్రధాన కారణం- కులం 


